[పసార సాహిత్యం 





Prasara Sahityam 

(Plays and Stories, transmitted through radio) 
By Nayani Subbarao 

A Birth Centenary Publication 1899-1999 

© Nayani Subbarao Trust 





Cover page design: Lakshmi Narayana 

Price Rs : 125/- 

Published by . Nayan: Subbarao Trust 

Laser Typeset : Haripriya Pulikonda 

Printed at * Dynamic Offset Printers, Panjagutta, Hyderabad. 

For copies : (1) 898/2, Naganuna Nagar, Hyderabad. Tel.3747133 
(2) VISHALANDHRA Book House, Hyderabad. 


For copies: 


ఆముఖం 


ఇది (శి నాయని సుబ్బారావుగారి శతజయంతి (1899-1999) ప్రచురణ. 
ఆయన గుంటూరు జిల్లాలోని నరసరావుపేట మునిసిపల్‌ హైస్కూలులో 
ప్రభానొపాధ్యాయులుగా 1955 లో పదవీ విరమణ చేసిన తరువాత, 1959 నాటికి 
హాదరాబాదు చేరారు. ఇక్కడ ఆకాశవాణిలో, ఆయా ప్రసారాల కవసరమైన 
విషయాలను వ్రాసే పనిలో చేరారు. ఎక్కువగా (గ్రామస్తుల కార్యక్రమాలకు 
వ్రాస్తుండేవారు. ఆ విభాగాన్ని నడిపే శ్రీ త్రిపురనేని గోపీచంద్‌కు ఈ కవి అంటే 
పిత్సృభావం. అప్పుడు ఆ విభాగంలో శ్రీ రావూరి భరద్వాజ, (ీరెడ్డి చిన వెంకట 
రెడ్డి, కవి వ్రాసిన విషయాలను, ప్రసారం చేస్తుండేవారు. ఇదంతా ఒక అనుబంధంతో 
అల్టుకుపోయిన కుటుంబమా అన్నట్టుగా ఉండేది. అప్పుడప్పుడూ స్త్రీల 
కార్యక్రమాలను నడిపే శ్రిమతి న్యాయపతి కామేశ్వరమ్మ కవిగారిచేత నాటికలూ 
పద్యాలూ, పాటలూ వ్రాయించుకునెవారు. 


ఈ సంపుటిలో నాటికలూ పౌరాణిక కథలూ చేర్చబడ్డాయి. పాటలూ, 


పద్యాలూ, వ్యాసికలూ ఇందులో లేవు. 


నాటికలు, అటు పౌరాణిక కథలపైన ఆధారపడినఐ, ఇటు సాంఘీకేతి 
వృతాలపైన ఆధారపడినవి ఉన్నాయి. అహల్య, మహిషాసుర మర్షని, సత్యభామ, 
దక్షయజ్ఞం వంటివి పౌరాణికేతి వృత్తాలు. మనమంతా ఒకటె, పైజాపరిపత్తు, 
కుటుంబ గౌరవం వంటివి సాంఘికేతి వృత్తాలు. "కవి బ్రహ్మ, తిక్కన వ్యక్తిత్వాన్ని 


మలచడానికి చిత్రింపబడిన నాటిక. ఆ కవి అంటే ఈ కవికి ఎనలేని మక్కువ. 


అపార గౌరవం. ఈయన రచనల్‌ అడుగడుగునా దోబూచులాడు తున్నట్టు 
ఆ కవి తొంగిమాస్తూ పలకరిస్తున్నట్టుండడం పరితను ఆనంద పారవశ్యంలో 
ముంచు తుంటుంది. 


కటుత్వం ఎరుగని పలుకు, శిరీష కుసుమ పేశలమైన రీతి ఈ కవి వచన 
రచనలో ఎలా పొదువుకుని ఉన్నాయో ఆధ్యయనం చేయడానికి, ఈ సంపుటి 
మంచి ఆకర (గంథం. 


ఈయన వచనం తక్కువ వ్రాసినా ఆ కాస్తల్‌నూ పలకబారిన జామపండు 
రుచి విశద మౌతుంటుంది. ఆ తీయదనం నిత్యజీవన వ్యవహారంలో ఆయన పలికే 
పలుకుల్లోనూ ఉంది. మనిషి ఎంత హుందాగా, గంభీరంగా , కనిపిసారో మాట 
ఆ గుణాలను వదలకుండానే, సన్నని జరి పోగులాంటి సున్నితమైన హాస్యాన్ని 
మెరిపస్తుంటుంది. అది ఆయనకు గల గొప్పు ఆకర్రణ. 


ఈ లక్షణాలన్నీ వునం ఈ [గ్రంథంలో చూడవచ్చు. ఇవి చెప్పి 
వ్రాయించుకున్నవెనా, రచనా మార్గంలో మాత్రం, ఆరచన నడిచినంతమేరా ఆయనే 
ప్రభువు. 


కవిపు త్రిక, అంకితుని గన్నయమ్మ 
నాయని కృష్ణకుమారి 
8-3-898 /2 
నాగార్జున నగర్‌ 
బ్రాదరాబాదు - 73 
1-3-2000 


౦ | ౯౮౯౮౯౯ మ (౮ గు = 


0 


10 


11. 
12, 


విషయాను[కముం 


'దేడియో నాటికలు 


a అహల్య 
- ఇందధనుస్ఫు 
. మనమంతా ఒకటే 


మహిషాసురమర్దని 


. ప్రజాపరిషత్తు 

- కుటుంబ గౌరవం 
. ఒకే మాట 

. మధుర మీనాక్షి 

- కన్యాకుమారి 


- కంచి కామాక్షి 
కవిబ్రహ్మ 
సత్యభామ 
గోవుమాలచ్చిమికి కోటి దండాలు 
దక్షయజ్ఞం 
నవదుర్గ 
మహాభారత కథలు 


. వినతాదాస్యవిమోచనం 
17. 
18. 
19. 
20. 
21. 


భీష్మ ప్రతిజ్ఞ 
శకుంతల 
వ్యాసుని జననం 
సర్పయాగం 
(ప్రమద్వర 


21 
32 
41 
60 
77 
89 
105 
121 
133 
159 
176 
184 
193 


203 
209 
214 
220 
224 
229 


వా(తలు: 
శ్రీరాముడు 
విశ్వామిత్రుడు 
అహాల్య 
గౌతముడు 
ఇం(దుడు 


1899- / 996 


2 నాయని సుబ్బారావు 





వాట 
వాసుదేవుని పదము తాకిడికి 
భూమి సర్వమ్ము పులకల తేరినట్లుగా 
దశరథాత్మజూని అడుగు సవ్వడికి 
వసుధ మొత్తమ్ము చెవియొగ్గి విన్నట్లుగా 
గౌతమాశమ పరీసర భూములవి యెల్ల 
వాతాహతాలోల తీవ దర్భాగములు 
వ్యాకీర్ణ ఘనశిలా నిబిడ దుర్గమ్యములు. 


అదుగో కొండంత చీకటిని చీల్చే వెన్నెల వత్తిలా, కరడు గట్టిన ఈ 
నిర్జన పదంలో అడుగుల సవ్వడి యుగాలుగా బండబారి చైతన్య మటుగని 
ప్రకృతిలో ఆశాజనకమైన, మనోహరమైన కదలిక. 


దూరాన పబాదచ్చాయలు 
అవే పాదణ్బాయలు 


పాట 
పాదచ్చాయలు వాదచ్చాయలు 
వేదాంతర్గత విమలచ్చాయలు 
పశ్చాత్తాపపు వెలుగులు చిమ్మ 
పారదోలి పాపపు చికల్లను 
అడుగు అడుగునా ఆశ మజయగా 
సడలిపోని విశ్వాసము నింపె 
వాదచ్భ్బాయలు వాదచ్చాయలు 
వేదాంతర్గత విమలచ్చాయలు 


పాపము గాని శాపము గానీ 
(బతుకు బండలై వోయిన పతితల 





శతజయంతి (ప్రచురణ 


(సనార సాహిత్యం 


GL 





గుండెలందు నవజీవనామృతము 
నిండజేయు స్యరాంత వాహినులు 
పాదచ్బాయలు పాదచ్చాయలు 
వేదాంతర్గత విమలచ్చాయలు 


- ఏ అడుగుల చప్పుడు మెల్లగా ఆగిన వెనుక రాముడు ఎశ్యామిత్రుడు: - 


రాముడు: విశ్వామిత్ర మహర్షీ. ఈ ప్రదేశమంతా పాడ. భయాన్ని 


బళా! 


అయి-ల్యు: 





కలిగిస్తున్నా ఇక్కడంతా అంతర్గతంగా ఎదో చైతన్యం స్పురిస్తూనే 
ఉంది మనం ఎక్కడున్నాం స్వామి 


నాయనా రామచంద్రా. ఇదే గౌతముల ఆశమం ఆ కథ చెపుతాను 
విను 


--ప్లాష్‌ బాక్‌ సంగీతం-- 
నేపథ్యం : - పాట 

బధాత పరిణత సృష్ట కొక వజయ చిహ్నమై 
గొతమాగ్రమ భూము ముంచెత్తు సౌందర్య కుల్య 
పతి తీవ్ర తపము కాకల కగమై పోయి 
వసి వాళ్ళు పడు కుసుమ కోమల శ్రీ తనువహల్య 
పతి దుష్కర తపమ్ము పట్టి ఒకనాడైన 
సతి వంక మోహ వాంఛా దృష్టి పరపడే 
సతి మనస్సున కోరికల మంట చెలరేగి 
పతుయజభావవటేన మెన్‌ పసీపాళం వాడునే 


--కొట్టవచ్చినట్టుగా కోడికూతా-౫ 


కోడి కూపినట్టుగా ఉంది. మహర్షి కాల్యకరణాలు 


1599-1999 


నాయని సుబ్బారావు 





తీర్చుకోవడానికి వెళ్ళినట్లున్నారు. కాని, ఇదేమి, ముసిరిన చీకట్లు 
విరియనేలేదు తూర్పున వెలుగు రేకలాడే చిహ్నమైనా లేదు. 
కాని కోడి కూసింది కదూ. ఆగి- 


ఈ క్షణాన నా మనస్పెందికిలా అల్లకల్లోలంగా ఉంది ఆ కోడి 
కూత సామాన్యంగా లేదు. అదే నాలో సంచలనం కలిగించిందా? 


--- మళ్ళీ కోడి కూత ---- 


అదుగో మళ్ళి! అదే ధ్వని - ఆ ధ్వని లో నామనస్సుకు ప్రియమైన 
అంశ ఏదో ఉంది నేను మనసా వాంఛించే విషయమేదో ఉంది. 


---- దూరంగా మళ్ళీ కోడీ కూత--- 


మళ్ళీ మళ్ళీ! ఆ గౌతమ మహర్షి వచ్చేస్తున్నారు కలకల 
చెలరేగిన ఈమనస్సును ఎలా అదుపులో పెట్టుకోను?---- స్వామీ 


ఇంద్రుడు : అహల్యా నాప్రయా 


అహల్య: (తనలో అనుకున్నట్లుగా) - ప్రియా? ఇది గౌతముల పిలుపా? 


కాదు. - ఆం ఇంద్రుడు. ముల్లోకాధినేత, అందగాడు, కౌశికుడు 
------ మునివేషం ఎంత బాగ కట్టావు? 


వేషం కట్టటమేమిటి? నీకోసం కోడినై ఇల్లెక్కి కూశాను. అహల్యా! 
అహల్యా! 


ఈ ముల్లోకము లేలు నట్టి దొరనై ఎనొక్కసామాన్యుడున్‌ 
భామా నీ యసమాన యౌవన మహారాజ్యమ్ము చేపట్టగా 
లేమిన్‌, నిత్య వినూతనమ్మయిన ని లీలా విలాస ప్రభా 

శ్రీమంతమ్ముగ నన్ను నేలుకొనవే. శృంగార రమ్యాకృతి. 





శతజయంతి (ప్రచురణ 


(ప్రసార సాహిత్యం 5 


అహల్య: నామీద నిజంగా అంత అహేక్షా నీకు? నీమోహావేశానికి నా 


ఇం(దు;: 


మనస్సు అవశమౌతోంది. నాలో కోరికలు తెరలు తెరలుగా 
కమ్ముకుంటున్నయ్‌. ని చిక్కని కౌగిట్లో చిక్కిన నా దేహం 
అవశమై అచేతనమై పోతున్నది. ఆబ్బ! 


అహల్యా. నారాణీ. నీసౌందర్య శోభ చూడడానికి నాయీ రెండు 
కళ్ళూ చాలటం లేదు. ఒళ్ళంతా కళ్యు బనుకొన్రి నిన్ను 
చూడాలని ఉంది. నీ లావణ్యాన్ని వెయ్యి కళ్ళతో తాగేయాలని 
ఉంది. 


--పిడుగు పడినట్లుగా గౌతముడు వచ్చి.-- 


గౌతముడు: ఓరీ ఇంద్రా! మోసకారీ! త్రిలోక పాలుడవు. దేవతలకు 


రాజువు. ఉన్న రెండు కళ్ళతో కూల్చిన కొంప చాలక వెయ్యి 
కళ్ళు కావాలా నికు? అహర్నిశలూ వెంటబడడమేనా నీపని! 
ఛీఛీ చర్మాస్థి వసా కల్పితమైన అవయవ శోభ నిన్నింత చేసింది. 
ఇక ఎకృతాకారుడవయివోతావు. దుర్మార్గుడా. ఫో. ఇక్కడనుంచి. 


----సంగీతం---- 


ఇంద్రుడు: శరణు. గౌతమర్సీ శరణు- కన్నూ మిన్నూ కానక నీకు చేసిన 


గాత; 


(ద్రోహానికి నాకీ శిక్ష పడవలసిందే. కాని ఈ వికార రూపంతో 
ముల్లోకాలకూ అధిపతినని కొండంత అవమానం మోస్తూ ఎలా 
[బతకను. నా ముఖం అందరకి ఎలా చూపించను. కరుణించు 
స్వామీ కరుణించు. 


కరుణిస్తున్నాను పశ్చాత్తాపమే పాపాన్ని మాడ్చేది. నిన్ను నీవు 
తెలుసుకొని మసలుకో నీ శరీరం మీద వికారపు ముద్రలు నేత్రాల 
భాసిస్తవి. సహస్రాక్షుడవని అందరూ నిన్ను పొగడుతారు. ఫో! 


అహల్య: స్వామీ నన్ను క్షమించండి 





1899-1999 


6 





గాతమ; 


నాయని సుబ్బారావు 


క్షమ! మోహావేశంలో నీవు కోల్పోయిన చైతన్యం తిరిగి నిన్ను 
చేరదు. బండరాయివై పడిఉండు. 


అహల్య: స్వామీ నా పాపానికి ఆశిక్ష చాలదు. నా పతనానికి కారణమైన 


గంత: 


ఈ కోరిక నాలోనే ఉండి నేను రాయినై పోతే ఇక నాకు నిష్కృతి 
ఏది? ఈ కోరిక సమూలంగా నాశనమయ్యేట్టు కరుణించండి. 
పవిత్రత చెంది ఎప్పటికైనా నేను నిష్కామ చిత్తంతో, అచంచల 
(ప్రవృత్తితో మిమ్మల్ని చేరుకునే భాగ్యం అనుగ్రహించండి. ఈ 
మనవి. శొడనొవిన పేట్దకలడి 


అహల్యా. నీ వన్నది నిజం. పశ్యాత్తాపమనే అగ్నిలో నీలోని 
కోరికల్ని ఇగిరించుకో. రూపానికి పెను శిలవైనా. హృదయం కలిగి 
సంతత మననశీలవై ఉండు. నీలో కోరికలు కరిగిన నాడు ని 
అదృష్టం రామచంద్రుడై వచ్చి, నీకు రూపం ఇస్తాడు. ఆయన 
పొద ధూళితో పవిత్రమైన నీవు ఈ ఆశ్రమ వాటికి తిరిగి జీవబీక్ష 
పెట్టగలవు. వెళ్ళు! శాపాంతం వరకూ వేచి ఉండు. వెళ్ళు. 
యు 
అపహాల్యా! 


---విరామ సంగీతం--- 


విశ్వామిత్రుడు: అది తండ్రీ కథ. అహల్య శాపాంత సమయం 


ఆసన్నమైంది. కోరికలు ఇగిరి నిష్కంప దిపకళికలా స్థిరమైన 
పవిత్రమైన ఆవిడ హృదయం నీ పాదధూళిని సోకడాన్ని 
కాంక్రిస్తున్నది. భర్తృసేవా పరత్వం కోసం ఎదురు తెన్నులు 
చూసోంది. రా, నాయనా, ఇటు, ఇటు, ఇటు తండ్రీ. 


----నేపధ్యంలో గీతం-- 
---రామున అడుగులు ముందుకు, సాగెనెంత తొందరగా--- 


రాతికి అంతశ్చేతన, కూడె నంత వేగముగా 
రాముని పదధూఖి రేగి, క్రమ్మెనెంత దట్టముగా, 





శతజయంతి (ప్రచురణ 


(నార నాహిత్యం 7 





రాతికి భావావేగము, కలటొనంత గాఢముగా. 
రాముని చరణా[గ్ర స్పర్శ పోకెనెంత లాలనగా, 
రాతికి రామా రూపము అమర నంత అందముగా. 


అహల్య: రామభద్రా. రాయి సోకి, కంది చిగుళ్ళయిన నీ అడుగ లేవి 
తండ్రీ? ఈ జీవిని శాపవిముక్తను చేయడానికి అయోధ్యనుండి 
తరలి వచ్చిన అడుగులేవి నాయనా? విశ్వామిత్ర మహర్షీ! గౌతమ 
ధర్మపత్ని అహల్య నమస్కరిస్తున్నది. 


విశ్వా: శుభం తల్లీ. అలా చూడు. నీ భర్త గౌతమ మహర్షి నీ కొజకైై 
వస్తున్నాడు. 


అహల్య: మహా ప్రసాదం (ఆగి స్వామీ! గౌతమ మహర్షీ. అనుగ్రహించండి. 
నేను అహల్యను. ఇతడు రూపం దాల్చిన నా భాగధేయం 
చిరంజీవి రామచంద్రుడు. 


రామ: ముని దంపతులకు దశరధేశుని పుత్రుడు రాముడు నమస్క 
రిస్తున్నాడు. 


గాొతము; కళ్యాణమస్తు. 
అహల్య; - కళ్యాణమస్తు. 


విశ్వా: ఆద్యులూ బుషులూ అయిన వారి వాక్కుల్లో భవిష్యతూూచన 
ఉంటుంది ఈ చిరంజీవిని కళ్యాణార్ధమ ముదితకు. “తసుకు 
వెళుతున్నాను. 


అహల్య; అవునయ్యా రామప్రభూ? జనకరాజస్థానిలో పౌరోహిత్యం 
నిర్వహించే శతానందుణ్బి చూడు. మీ తల్లికి శాపవిముక్తి కలిగించిన 
వ్యక్తిని నేనేనని అతనికి నిన్ను ఎజుక పటుచుకో. మైధిలీ 
సహితుడవై, అయోధ్యాభిముఖుడవై  వెళ్ళబోయే ముందు 
దంపతులిద్దరూ ఒక్కసారి నాకన్నులకు పండుగ చెయండి. 





1599- [999 


నాయని సుబ్బారావు 





వెళ్ళిరా తండ్రీ వళ్ళిరా! 
నేపథ్యంలో --- అవే! మిథిలా నగరపు మార్గానుసారులై--, 


వాదచ్భాయలు వాదచ్భాయలు 
వేదాంతర్గత విమలచ్చాయలు. 
శివధనుస్సు నవలీలగ విరిచి 
అవని పతివతలందు మేలియగు 
ముల్లోకమ్ముల తల్లి జానకిని 
మురియింపగ వేగిరపడు రాముని 
పాదచ్యాయలు వాదచ్భాయలు 
వేదాంతర్గత విమలచ్భాయలు. 


వాదధ్వనులు దూరంగా దూర దూరంగా 


(ప్రసారం: 15-11-59. 





శతజయంతి (ప్రచురణ 


ఇంద్రధనుస్సు 


వా(తలు. 
రామయ్య 
సుబ్బయ్య 
యాదగిరి 
యుంకి 
సుబ్బు 
రమణయ్య 


1899- 1999 


నాయని సుబ్బారావు 





; సుబ్బీ. సుబ్బి. ఎంచేస్తున్నావే? ఇంకా తయారు కాలా? 


అయిపోయింది, యెంకమ్మొదినా, ఇదిగో వస్తున్నా---- 


శై అబ్బో ! మరదలు పిల్ల ఇయ్యాల బలే అడగ్గా తయారయిందే! 


మొగాన కొట్టొచ్చినట్టు ఆ కుంకం బొట్టు, తలలో ఆ మందార 
పూలూ, ఆ తెల్లని రైకా ఆ ఆకు పచ్చ చీరా, ఎం అందంగా 
వున్నావే, మరదలా ! అచ్చంగా మన జాతీయ జెండాలాగ రెప 
రెప లాడుతున్నావు! వో. 


నువ్వెప్పుడూ ఇంతే వదినా. నన్నూరికే ఆటలు పట్టిస్తావ్‌. 


ఆటలు కాదే. అదుగో అటు చూడూ, ఇంటింటి మీదా జెండాలు 
గాలిలో ఎంత అందంగా ఎగురుతున్నాయో ! వాటిని చూస్తూ, వాటి 
అందానికి మురిసిపోతూ ఇటొచ్చాను. ఇక్కడ నీ పోకు చూచి 
మనసు తబ్బి బైపోయింది. ఇంతేనే. 


ఇయ్యాల ఎదో పండగటగా? 


: అవును. అందుకేగా మన ఫాక్టరికి ఇయ్యాల సెలవిచ్చింది? 


ఎం పండగొదినా, అదీ? కాస్త ఇమర్శగా చెప్పవూ? 


: మా తమ్ముడు యాదగిరిని అడక్కపోయావూ? వాడంతా అరిటిపం 


డొలిచి చేతిలో పెట్టినట్టు నీకు ఇమర్శగా చెప్పేవాడుగా. 
ఫో వదినా నీ వెపుడూ ఇంతేనూ ! 


ఎం నంగనాచివే. పట్నం వచ్చి ఇంకా నెలతిరగలేదు. అప్పుడే 
మావాణ్ణి కొంగున కట్టేసుకున్నావు గదా, నీ జాణతనానికి 
ఎమనాల్నే నిన్ను ! 


నేనేం అన్నెం పున్నెం ఎరుగను యొంకమ్మొదినా. తప్పంతా మీ 





శతజయంతి కుభురణ 


(ప్రసార సాహిత్యం 





యెంకి: 


ll 


తమ్ముడిదే. 


మీలో తప్పెవరిదైనా మీ ఇద్దర్నీ కలిపి శిక్షించాల్సిందే. ఈ 
పండగరోజునే ఆ శిక్ష వేస్తే బాగుండేట్లుందే ! 


పండగ, పండగ అంటావు గాని అదేందో కాస్త చెప్పవమ్మా అంటే 
చెప్పవు. 


ప లట్‌ో పదేళ్ళనుంటి చూస్తున్నానన్మ్నమాటే గాని, అదేదో నాకు 


మాత్రం ఎం తెలుసునే? 


ఎం? మా రామయ్యన్నను అడక్కపోయా? అరిటి పండొలిచి 


నోటో పెటినటు ఇమర్శగా చెప్పేవాడుగా ee 
ఉం భక థు 


: ఆసి ఎం గడుసుదానివే. నా చదువు నాకే అప్పగిస్తున్నావు? ఇంత 


గడుసుదానితో మా తమ్ముడు ఎట్లా ఎగుతాడో ఏమో. 


ఎగకపోతే చల్లగా అట్లాగే ఉంటాడులే. ఈ రోజు ఏం పండగో కాస్త 
చెపుదూ, నీకు పుణ్యముంటుంది. 


; ఇదేందో రిపబ్దికు పండగంట. మరదలా, పదేళ్ళనించి ఈ పండగ 


చేస్తున్నారు కాని ఒక్కసారైనా దీని సంగతేమిటో కనుక్కుందామని 
నా మనస్సుకు తట్టనే తట్టలేదే. అదేం సిత్రమో. 


రామయ్యన్నయయినా వస్తే బాగుణ్ణు. నేనె అడిగి తెలుసు 
కుందును. 


: నిదర మంచాన లేచి యాదగిరి, సుబ్బృయ్యా కలిసి ఎక్కడికో 


వూరేగారు. తొందరగా లేచి తయారై రావయ్యా, అని మి 
అన్నయ్యతో చెప్పి, నేనిట్లా వచ్చా. ఇంతవరకూ వాళ్ళ అయిసే 
లేదు. ఎక్కడ ఎం పెత్తనాలు చేస్తూ కూర్చున్నారో? అయనా, ఎం 
మొగుళ్ళొలే, ఎక్కడికిపోతే అక్కణ్న. 


1599-1999 





రాము; 


యెంకి: 


రామ; 


గో 
లు 
ల 


యెంకి; 


రామః 


యెంకి: 


రామః; 


గ్ర 
తల 
ల 


నాయని సుబ్బారావు 
అడుగో, రామయ్యన్న వస్తుండాడు. 
ఏందోవ్‌. మొగాళ్ళ నేందో ఆడిపోసుకుంటున్నావ్‌. 


తొందరగా రమ్మని చెప్పి వస్తే, ఇంతసేపూ ఎక్కడికెళ్ళావ. 
ఎవరూ లేకుండా చూచి మళ్ళీ, ఆ హుస్సేన్‌సాగర్‌ కట్ట 
కింది కెళ్ళావా ఏంటి ఖర్మ? 


రామ రామ, మన పెద్ద పాదాలముందు ఇంకెప్పుడూ తాగనని ఆ 
తిరపతి వెంకట రమణమూర్తి మీద వొట్టేసుకున్నాగదా. ఈ జన్మలో 
ఇంక దానికి తిరుగుంటుందీ? ఈ రామయ్యంటే ఆల్లాటప్పా 
అనుకున్నావా ఎందే? అయినా ఈ ఆడోళ్ళున్నారే ఆడోళ్లు! 
వీళ్ళాట్టి అనుమానం మనుషులు చెల్లెమ్మా. 


ఆమాట నాతో అంటే ఎం లాభమన్నా, నేను ఆడదాన్నేగా? 
ఇంతకూ ఇంతాలస్యం ఎందుకైందో, ఆసంగతి చెప్పవేం? 


నువ్వు నిదరలేపి వెళ్ళావా. దుప్పటి ముసుగు తొలిగించే లోపల 
ఎదో బలే సంగీతం వినొచ్చింది. అదేందో చూస్తామని బజారు కేసి 
వెళ్ళాను. బజారు బజారంతా జనంతో కిటకిటలాడిపోతావుంది. 


బలే సంబరమాలుందే? ఎం సంబరమది? 


వాళ్ళంతా నగర సంకీర్తనమంట చేస్తున్నారు. అందరి చేతుల్లో 
మన మూడు వన్నెల జెండాలున్నాయి. బాండు వాయిద్యగాళ్లూ, 
సన్నాయి వాళ్ళూ, ముందు వాయిస్తున్నారు. అంతా కలిసి 
జాతీయ గీతాలంట, అవేవో పసందైన పాటలు, పాడుతున్నారు. 
అంతా బలే కులాసాగా ఆడుకుంటూ, పాడుకుంటూ, పోతున్నారు. 
ఆ వైబోగమంతా చూసి ఆనందించాల్సిందే కాని చెప్పశక్యం 
నాద్‌ “కాటి: కోలాహలంగా ఊరటం ల నమ్ము. 


అయితే అన్నా ఇయాళ వాళ్ళంతా ఈ నగర సంకీర్తన ఎందుకు 





శతజయంతి (ప్రచురణ 


(సార సాహిత్యం 13 





రామ; 


రామః; 


యెంకి: 


రామః 


యెంకి: 


చేస్తున్నట్లు? 


ఇయాళ రిపబ్లికు రోజుగదంట, చెల్లమ్మా. ఆసంగతి అందరికీ 
తెలుపుడు చెయ్యడానికి ప్రొద్దున్నే ఇట్లా వూరంట బయల్ర్తేరారు. 


రిపబ్లికు అంటే ఎందన్నా? ఇందాక యెంకమ్మొదిన అడిగినా 
చెప్పెంది కాదు, 


ఇది ఎ నెల చెల్లెమ్మా? 
ఇది జనవరి నెల గదంటన్నా? 
ఇయాళ ఎన్నో తారీఖు? 


ఎమీ తెలవనట్లడుగుతుండావే? ఇయాళ ఇరవై యారో తారీఖు 
“టూ? 


ఏటేటా జనవరి ఇరవై ఆరో తారీఖున మనం చేసుకునే పండుగనే 
రిపబ్దికు అంటారు. 


అంతమాత్రం మాకూ తెలవదెంది? ఇంక నువు చెప్పిందేముంది? 


ఎదో నలుగురూ రిపబ్లిక్కు అంటే నేనూ రిపబ్లికు అనడమే గాని 
దాని సంగతి నాకు మాత్రం ఎం తెలుసునే? చదూకున్నానా, 
ఏమన్నానా? కాయకష్టం చేసుకుని బతికేవాణ్ని, ఎమన్నా తెలిస్తే 
మన సుబ్బయ్యకూ, యాదగిరికీ తెలవాలి, కసింత చదువు ఎలగ 
బెట్టారు కాబట్టి. 


అదుగొ మాటల్లోనో వస్తున్నారు. బావా మరిది. 


యాదగిరి: రామయ్య బావా. ఎంత బాగుందనుకున్నావ్‌, చూడడానికి 


రామ; 


వెయ్యి కక్ర్య్భానా చాలవు. 


ఏందిరా? ఏ పిల్లమీదన్నా కన్నేశావా ఏర క ్లపతపి? 


1899-1999 


14 





యెంకి: 


రామ; 


యెంకి; 


నాయని సుబ్బారావు 


వాడు కన్నేసిన పిల్ల ఇక్కడే వుందిలే, ఆ భయం నికేం అక్కర్లేదు. 


ఏమిటీ. ఇన్నాళ్ళూ చెప్పకనే పోతివిగదే ఒరే యాదకీరీ. నువ్వెంత 
అదృష్టవంతుడివిరా. మా చెల్లిమ్మ బంగారు తల్లీ. 


ఇంతకూ నువు చూసొచ్చిందేందిరా, తమ్ముడూ? 


యాదగిరి: చూడక్కా. బావ నన్ఫూరికే ఆటపట్టిస్తాడు. నతు చెప్పనే 


రామ; 


చెప్పను. 


ఓరి ! ఇంత మాత్రానికే వీడికి కోపమొచ్చిందే. ఇక ఏడు చెప్పడు 


గానీ నువ్వన్నా చెప్పరా తమ్ముడూ. 


సుబ్బయ్య: అక్కడ మైదానం లేదన్నా ! ఆమైదానంలో మన సైనిక 


యొంక్‌: 


రామః; 


సుబ్బ: 


దళాలన్నీ వచ్చి చేరాయి. ఆశ్వికులూ పదాతులూ, టాంకులూ- 
ఒకటేమిటి అన్ని దళాలూ బారులు తీరాయి. మైన విమానాలు 
బంయ్‌ మని ఒకటే తిరుగుతున్నాయి. మన గవర్నరు జెండా 
ఎగరేసి సైనిక వందనం స్వీకరించారు. మిలటరీ బ్యాండు మన 
జాతీయ గీతాన్ని ఎంత చక్కగా పాడిందనుకున్నావ్‌ ! 


ఇదంతా ఎందుకు చేసినట్లు, మరిదీ? 


రిపబ్లిక్కు లేదొదినా రిపబ్లిక్కు. ఇందుకేగా ఆ రిపబ్లికు రోజు! 
ఆపండక్కు ఈ సన్నాహాలన్ని వుంటాయి. 


రిపబ్దికు అంటే ఎందిరా సుబ్బన్నా? ఇందాక ఈళ్యు అడిగితే 
చెప్పలేకపాయ్యాాను. నువు కాస్త చదువుకున్నోడివిగా. నికేమన్నా 
తెలుసా? 


నేను చదువుకున్న రోజుల్లో రిపబ్లికు అనేది ఎక్కడిదన్నా, 
అప్పటికింకా తెల్లోళ్ళి పరిపాలిస్తుండిరిగా? 


యాటిగతిఫ త చహాహప్తానుకడ్ని 





శతజయంతి (ప్రచురణ 


(పనార సాహిత్యం 15 
రామ: ఓరి వీడికి కోపం పోయిందిరా. 
యెంకి; మళ్ళ నువ్వేందంట మధ్య? చెప్పరా తమ్ముడూ. 


యాదగిరి: తెల్లోళ్తు మనల్ని పరిపాలించినంత కాలం పరిపాలించి, మన 
ఢాకకు తట్టుకోలేక, మన దేశాన్ని మనకు వదిలి వెళ్ళిపోయారు. 
అప్పటినుంచి మనం  స్వతంత్రులమై మనల్ని మనమే 
పరిపాలించుకుంటున్నాం. ఆసంతోషాన్ని తెలియ జెయ్యడానికి 
ఎటేటా పండగ చేసుకుంటున్నాం. 


సుబ్బయ్య: పప్పులో కాలేశావురా యాదగిరి. 
యాద: ఎం చినబావా, నేను చెప్పింది తప్పంటావా? 


సుబ్బ: తప్పుకాదు గాని, ఆపండగ వేరే పండగ. ఆది ఏటా ఆగష్టు 
పదిహేనవ తేదీన వస్తుంది. దానికీ ఇట్లాగే చేస్తార్డే. 


యెంకి: అయితే ఇంతకీ ఈ రిపబ్లికు పండగ ఏందో తేలనే లేదే? 


రామ: ఇక మన పెద్ద, రమణయ్య బాబు ఆతల్వాల్యిలలి. పదండి పోదాం 
ఆయన దగరికి. 


అందరూ: భేషు. ఈ ఆలోచన బాగా వుంది. పదండి పోదాం. 
అందరూ: దండాలు రమణయ్య బాబూ దండాలు. 


రమణయ్య: రండి, రండి, కూర్చోండి ఏం తామర:  కుకుటులఖ 
సపరివారంగా తరి వచ్చావ్‌? ఎమిటి కధా? 


తొమళయ్యు: ఎంలేదు బాబూ, యీ రోజు రిపబ్లిక్‌ రోజు కదా రిపబ్లికు అంటే 
బఎముతో మీ వల్ల తెలుసుకుందామని వచ్చాం. 


1599-1999 


16 


రము; 


యెంకి: 


రమ; 


యెొంకి: 


రమ; 


రమ; 


సుబ్బ; 


నాయని సుబ్బారావు 





ఏటేటా రిపబ్లికు రోజు వస్తూనే ఉందిగదా. ఇదివరకు ఎన్నడూ నీకు 
యీ కుతూహలం కలగలేదే. ఇప్పుడు యీ ఆలోచన నీడై 
ఉండదు. 


యీపిల్ల రిపబ్లికును గురించి తెలుసుకోలని చాలా ముచ్చట 
కుడుతుంది, బాబూ. 


ఈ అమ్మాయి కొత్తగా వచ్చి ఫాక్టరిలో చేరింది కదూ? పని శ్రద్ధగా 
చేసూ ఉండడం నేను చూసాను. ఈ పిల్ల నీకు ఏమవుతుంది. 
యెంకమ్మా? 


ఏందో బాబూ. నా ఆన్నవాళ్లు లేక యీవూరొచ్చి మన ఫాక్టరీలో 
చేరింది. దీని గుణాలకు ముచ్చట పడి చేరదీసాను. భగవంతుడు 
మేలు చేస్తే దీన్ని మా యాదగిరికి ఇచ్చి.. 


సరి సరి మరదలు వరస కలిపావన్నమాట. శుభం అయితే 
సుబ్బమ్మా నీకు రిపబ్లికు గురించి తెలుసుకొవాలనుందా? 


అవును, బాబూ. 


చాలా సంతోషం. తెలియని విషయాలు తెలుసుకోవాలనే 
కుతూహలం, శ్రద్ధా, ప్రతి ఒక్కరికి ఉండడం చాలా అవసరం. అట్లా 
తెలుసుకుంటూ ఉన్నప్పుడే మనం ముదుకు పోగలుగుతాం. 


అందువల్లగా బాబూ. తెల్లోళ్ళు యీ ప్రపంచంలో అంత 
గొప్పప్పెితిలొ ఉంది. 


యాదగిరి: ఎడ్చ్బారు ! ఒకనెత్తురు బొట్టున్నా చిందకుండా సత్యాగ్రహం 


ట్‌ 


చేసిన మన గాంధీ మహాత్ముడు వాళ్ళని వచ్చిన దారి పట్టించలా. 
వాళ్ళ గొాప్పేమిటి గొప్ప! 


ప్రపంచంలో ఒకడు ఒక విధంగా గొప్పయితే ఇంకొకడు ఇంకొక 
విధంగా గొప్పవుతాడు. ఎవరి గొప్ప వాళ్ళది. ఏ జాతికి చెందిన 





శతజయంతి (ప్రచురణ 


(నార నాహిత్యం 17 





యాద: 


రమ; 


యాద; 


రము: 


రామ: 


రమ; 


యెంకి; 


రమ; 


యాద; 


సుబ్బు: 


వాడైనా. మానవులంతా సోదరులు అనే భావం ఇప్పుడు మనకు 
కావాలి. అంతేకాని, ఎక్కువ, తక్కువలు, ఎంచుకోవడం కాదు. 
మన మూడు వన్నెల పతాకాన్ని జాగ్రత్తకా చూచావా, యాదగిరీ? 


చూశాను బాబూ. 
ఆ మూడ రంగుల్లో మధ్య రంగేదో చెప్పు చూద్ధాం? 
మధ్య రంగు తెలుపు. 


ఆ తెలుపు రంగుందే అది శాంతికి గుర్తు. గాంధీజీ బోధించినట్లుగా 
మన మంతా తోటిమానవులతో స్నేహంగా ఉండి ప్రపంచశాంతికి 
పాటుపడాలని ఆ రంగు మనకు తెలుపుతుంది. ఆతెల్లరంగు మీద 
జెండా మధ్యలో ఎముందో చెప్పు సుబ్బయ్యా. 


అది చక్రం గదా, బాబూ. 

విష్ణు చక్రమా ఎమటి, రమణయ్యబాబూ? 

కాదు. అశోక చక్రము. అశోకుడి పేరు ఎప్పుడైనా విన్నరా? 
ఎవరు బాబూ ఆయనా? 

ఆయన మన దేశాన్ని పరిపాలించిన ఒక మహా రాజు. 
ఎప్పుడు రాజ్యం చేశాడు బాబూ, ఆయనా? 


ఇప్పటికి రెండువేలసంవత్సరాల క్రింద ఆయన రాజ్యానికి వచ్చిన 
కొత్తలో, కళింగదేశం మదికి దండెత్తివెళ్ళాడు. 


కథింగదేశమా? అదెక్కడిది బాబూ? ఆ పేరెప్పుడు వినలేదే? 


ఎందిరా, యాదగిరీ? అంగ, నంగ, కథింగ, బంగాళ, నేపాళ - అని 
మన పూర్వులు చెప్పే చప్పన్న దేశాల్లో ఒకటి గదరా అది? 





1899-1999 


18 





యాద; 


సుబ్బు: 


రామ; 


రమ; 


రము; 


రామః 


రమ; 


రాము; 


రము; 


నాయని సుబ్బారావు 


జంగం కధలు చెప్పేవాళ్ళకు కూడా తెలుసునే ఆ సంగతి? నికు 
తెలియదంటావు ఎందిరా? 


నువ్వు మహాతెలిసినవాడివిలే! ఆ కళింగ దేశాన్ని ఇప్పుడే 
మంటారో తెలిస్తే చెప్పు చూద్దాం? 


అదెవరికి తెలుస్తది? మన రమణయ్యబాబు తల సత. 
పూర్వకాలపు కళింగమే - - - - - - మనసు విరిగిపోయింది. 


అయిరక్తిలో రాజ్యం వదలివెయ్య లెదు గదా, ఆయన? 


లేదు. కాని యుద్ధాలు మానేశాడు. ధర్మాన్ని చేపట్టి దాన్ని 
జనులందరికీ బోధించాడు. అం టే మారణ చక్రానికి బదులు 
ధర్మచక్రాన్ని చేపట్టాడు. ఆ ధర్మచక్రమే మనజెండా మైన ఉంది. 
ఇప్పుడు చెప్పండి దాని అర్దమేమిటో? 


ఆ జెండాక్రింద ఉండేవాళ్ళంతా ధర్మంగా ఉండాలని, శాంతికోసం 
పాటుపడాలనీ, కద బాబూ. దానర్ధం? 


సెభాస్‌. బాగా చెప్పావ్‌ సుబృమ్మా. ఇప్పటికి పదమూడేండ్లక్రింద 
ఒక రోజున స్వాతంత్య్యం సంపాదించుకుని ఆ జెండాను మనం 
ప్రతిష్టించుకో గలిగాం. 


అదేనా బాబూ. రిపబ్దికు లోకుగ్రరి? 


కాదు రామయ్య. అది స్వాతంత్య్యుదినం. 1947 ఆగస్టు 15వతేదీ 
మనకు స్వాతంత్య్యం వచ్చింది. అప్పటినించి ఎటేటా అగస్టు 15వ 
తేదీ మనం స్వాతంత్ఫో్యత్సవాలు చేసుకుంటున్నాం. రిపబ్లికు 
పుట్టింది 1950 జనవరి 2రవతేది 


రిపబ్లికు పుట్టడమెమిటి, బాబూ? 


చెబుతా. వినండి. మనదేశంలో ఉండే ప్రజలంతా గాంధీజీ 





శతజయంతి (స్రభురణు 


(పసార సాహిత్యం 19 





యెంకి: 


రమ; 


యాద; 


రహా? 


రమ; 


నాయకత్వం క్రింద ఎకమై స్వాతంత్రాన్ని సాధించారు. ఆ 
స్వాతంతం్య్థంవల్ల కలిగే లాభాలు ప్రజలంతా పొందాలంటారా 
అదో? 


తప్పకుండా అందరూ అనుభవించాల్సిందే, బాబూ. 


స్వాతంతుం్యంగానే, పూర్వం లాగ ఒక మంచిమనిషిని రాజునుచేసి 
దేశపరిపాలన ఆయనకు అప్పగించామనుకోండి. ఆ ఒక్కడూ 
ఇంతమంది బాగోగులు సరిగా చూస్తాడని ఎమి పూచీ ఉంది? 


ఎం పూచి వుంటుంది. బాబూ? తన సుఖమేగాని, రాజుకు ప్రజల 
సుఖమేం పడుతుంది? 


అయితే మరి పరిపాలన సాగేదెట్లా? 


ప్రజలే పరిపాలన చెయ్యాలి. అప్పుడు వారికి సుఖంగా 
ఉంటుంది. 


మనదేశంలో జనాభా కోట్లకొద్దీ ఉందిగదా, ఇంతమంది 
కలిసిపరిపాలన చెయ్యడమంటే అయ్యే పనేనా, బాబూ? 


ప్రజలు (ప్రతినిధులను ఎన్నుకుని శాసనసభలకు పంపుతారు. 
వాళ్ళలో కొంతమంది మంత్రులై పరిపాలన చేస్తారు. వాళ్ళంతా 
ప్రజాప్రతినిధులు కాబట్టి ప్రజలయోగక్షేమాలకు వ్యతిరేకంగా 
పోలేరు. అట్లాపోతే మళ్ళీవచ్చే ఎన్నకల్లో వాళ్ళకు 
పుట్టగతులుండవు. సాాతంత్ఫరgం వచ్చిం తరువాత మనం ఇలాంటి 
పరిపాలననే ఎర్చాటు చేసుకున్నాం. 


బాబూ, అదేనా రిపబ్దికంటే? 
బాగా కనుక్కున్నావ్‌, సుబ్బృయ్యా, అసలు రిపబ్లికు అనేమాటకు 


రాజు లేని పరిపాలన అని అర్దం. మన పరిపాలనలో రాజూ లెడు. 
మెగా మనది ప్రజాపరిపాలన. అంటే ప్రజాస్వామ్యం అన్నమాట 


1899-1999 


20 





రామః 


యెంకి: 


యాద; 


రమ; 


రమ; 


రామః; 


యెంకి: 


నాయని సుబ్బారావు 


కొన్ని ప్రజాస్వామ్యాల్లో పేరుకు రాజంటూ ఒకడు ఉంటాడు. అవి 
(ప్రజాన్వామ్యా లైనా వాటిన రిపబ్లికులు అనరు. 


ఇప్పుడు బాగా తెలిసింది బాబూ. రిపబ్లికు పండగ వటేటా 
మనమంతా ఎందుకు చేసుకోవాలో ఇప్పుడు అర్థమయింది. 


ఇంక పోయి సంబరం చూద్దాం. పదండి. 


మీటింగులూ, గీటింగులూ అన్ని అయిపోయుంటయ్‌. 
ఇంటికిపోయి గారెలు, పరమాన్నం చేసుకుతిని రాత్రికి ఎకంగా 
దీపాలు చూడ్డానికిపోదాం. 


దిపాలంటే జ్ఞాపకం వచ్చింది. ఈయేడు మన జంటనగరాల్లో 
దీపాలంకరణ మహోజోరుగా ఉంటుంది. తప్పకుండా 
చూడాల్సిందే. 


ఎందువల్ల, బాబూ? 


తమ ఇండ్లను దీపాలతో ఎక్కువ అందంగా అలంకరించినవాడికి 
బహుమతులు ఇస్తామని మన గవర్నమెంటువారు ప్రకటించారు. 


ఐతే ఇంకేమే ఎంకీ. నీతమ్ముడికీ, మా చెల్టెమ్మకూ ఇయ్యాలనే 
గుళ్ళోమూడు ముళ్ళూ ఎయిస్తే సరి, రాత్రికిగాస్‌ లైట్ల 
ఖర్చులేకుండా ఊరేగింపు చేసుకోవచ్చు. 


భలెవాడివిలే. (నవ్వు) 


(ప్రసారం తేది. 23-1-60) 





శతజయంతి (ప్రచురణ 


మనమంతాజఒక్కటే 


వా(తలు? 
సీతాపతి. 30 సం.లు 
రామారావు. 3౮౦ సం.లు, 
సూత్రధారులు, ఉపగుప్ప్తుడు. 40 సం.లు 
అశోకుడు. 30 సం,లు 


అమాతుుడు. 60 సం.లు. 
(యి కా రెక్టర్‌ హూ కన్‌ సింగ్‌ పోయమ్స్‌. 
౩౦0. సం.లు) 





899. [999 


22 నాయని సుబ్బారావు 





ఒక గొంతు; ( దూరంగా పోయేమనిషిని కేకవేసి పిలుస్తూ ఓ రాముడూ. 
రామారావ్‌, ఓయ్‌, నిన్నే. 


రెండవగొంతు: ఎవరూ? - ఓరీ నువ్వటా, సీతాపతి, ఎదో కొంప 
మునిగిపోయినట్టుగా కేకలేస్తే హడిలిపోయాను. 


పీతా పతి: ఆ వంతున పిలుస్తున్నా వినిపించుకోకుండా ఉరకలెత్తుతుంటివి 
మరి కేకలుపెట్టక తప్పుతుందా? మైపెచ్చు గావుకేకలేస్తున్నావని 
నన్నంటావ్‌. భలేవాడివే. 


రామారావు: సరేలే ఎమిటి విశేషాలు: ఇంటివద్ద మనవాళ్ళంతా 
కులాసాయే కదా? ఇక్కడి ఆప్పుడు వచ్చావ్‌? 


సీతా; పొద్దుటిబండికి దిగానురా. కాస్త పనిమీదే వచ్చాలే. తెలుసుగా 
మాయింటిమందడి గోడ సంగతి. మరీ మాపారుగు ముదనష్టపు 
పారుగైపోయిందిరా. 


రామా: ఎవరూ, ఆ జానికిరామయ్య సంగతా, నువ్వు చెప్పేది? 


ఫీతా: ఇంకెవరున్నార్రా; ఆ తగువులమారివాడే - మా ఇంటి ప్రహరీగోడ 


వాళ్ళస్థలంలోకి వెళ్ళిందిట. నా స్థలం తప్పించి వాడి స్థలంలో 
ఒక్క అంగుళమైనా నాకెందుకురా, అన్యాయపు సొమ్ము? చెప్పు 
వినిపించుకుంటాడా, ఎమన్నానా? పెద్దవ్యవహారం తెలిసినవా 
డిలా కాగితాలూ, కరామత్తులూ, చూపంచవచ్చాడు- 


రాః- చాలావరకు నడి'సిందే (గంధం. - మరి నువ్వేం చేశావ్‌? 


లొ 


అంత రక్తం చచ్చిలేడులేరా, ఈ వీతాపతి? చెమటోడ్చి రాయి 
రాయి, చేరవేసి కట్టిన మందటిగోడని ఈ త్రాష్ట్రుడి మూలాన 
పడగొట్టుకుంటానా? వాడితాతలు దిగిరావలసిందే. 


రా: ఐతే సీతాపతీ, నాకు తెలియక అడుగుతాగాని, అసలు 
పొరపాటెవరిది? వాడి స్టలంలోకే వెళ్ళిందా, న్‌్‌? 





శతజయంతి (ప్రచురణ 


(ప్రసార సాహిత్యం 23 


సః 


ae 


ee 


యతః వెళ్ళిందో, లేదో, గోడ కట్టేటప్పుడు కుక్కినపేనులా నోరు 
మూసుకుని ఊరుకున్న వీడు ఇప్పుడు కాలుదువ్వుతాడా, 
నామీద? ఆనాడే అడ్డమొస్తే ఎమిచేసుండేవాడినో, ఇప్పుడు నాకు 
నష్టం కలిగించాలని చూస్తున్నాడు. వాణ్ణి ఊరికే వదులుతానా? 
ముప్పుతిప్పలు పెట్టి మూడుచెజువుల నీళ్ళు తాగిస్తాను. ఈ 
విషయంలో ప్లీడర్ని చూడ్డానికే ఈ ఊరొచ్చాను. 


ప్చ్‌, ప్ప, ఎందుకొచ్చిన గందరగోళంరా బాబూ, ఆ కోర్టుకయ్యే 
డబ్బు పెట్టుకుంటే నీవు లక్షణంగా ఆ గోడే ఇవతలికి 
జరుపుకోవచ్చుగా. ఆ జానకిరామయ్య ఏమన్నా పరాయివాడు 
గనుకనా, ఎంతకాలం నుంచో ఇరుగుపొరుగున ఉంటున్నారు. 
ప్రొద్దున్నలేస్తే మొహాలు, మొహాలు చూసుకునేవాళు ఎ: 


మహా చెప్పాచ్చావు లేరా. నీకిలాటి అనుభవం అయితే అప్పుడు 
తెలిసివస్తుంది. తమదాకా రానంతవరకూ తీరిగ్గా కూర్చుని 
మనమంతా కావలసినవాళ్ళమే అని ఎన్నికబుర్లయినా 
చెప్పవచ్చు. 


పోనిలేరా, ఎందుకొచ్చిన సోది? భూమి మీద బతికినన్నాళ్ళూ 
మనం మనం కలిసి మెలసి ఉంటే జీవితాలు సాఫీగా 
నడుస్తాయన్నానుగాని, పొద్దుగూకులూ మనుషులూ, మనుషులూ 
తలలు బద్దలుకొట్టుకునెటట్లుంటే ఈ ప్రపంచంలో రవ్వంతయినా 
సుఖమూ ఆనందమూ ఉంటుందా? 


అవుననుకో. ఎదటిమని,గి కూడా ఆ అభిప్రాయం తోటే 
ఉండాలిగదా? జానకిరామయ్య ఉన్నాడు చూశావూ. - 


పోనిరా, సొద. కాసేపు ఈ కబుర్లు కట్టిపెట్టి అవతలిబజారులో 


ఎదో నాటకం వేస్తున్నారట, పోయి _ చూద్దాంపద? 
సత్యాల క్షేపమన్నా అవుతుంది. 
నా౦0ట 


1699-1999 


24 


నాయని సుబ్బారావు 


కున్న విభిన్న తత్యపరివేష్టిత సర్వవిభేదభావ సం 

ఛన్న మహాంధకార పధశాసితమై చెరలాడు సృష్టిలో 
అన్నిట నన్నిమయై మటజఅల నన్నిటనొక్కటియె వెలుంగు నం 
షన్న మహాత్మ తత్వ గరిమమ్మున కంజలి సంఘటించెదన్‌. 


సూత్రధారుడు; నటీ , వేషధారణ త్వరగా ముగించి ఒకసారి ఇలా వస్తావా? 


నటి ; 


అల 


యి. 


నటి ; 


అల 


నటి : 


యె? 


(వచ్చి) నమస్కారం, ఆర్యపుత్రా, ఎమి శెలవు? 


ఉత్తుంగ సగర తరంగ ఘోషాన్ని అనుకరించే ఊ సభాకోలాహలం 
వింటున్నావు కదా? ఇప్పుడు మనమేదయినా ఒక రమ్యమైన 
నాటకాన్ని ప్రదర్శించి సభ్యూల మనస్సులను రంజింపచెయ్యాలి. 


ఏమి ప్రదర్శింపమని ఆర్యపుత్రుడి ఆజ్ఞ? 


సర్వప్రపంచమూ క్షుబ్బసాగరంలా కల్లోలపడే ఈ రోజుల్లో 
మనమంతా ఒకజేనదీ. మనిషికి మనిషి తోడూ విడే కాని 
శత్రువుకాడని చాటే నాటకం ప్రయోగించాలి. సరేనా! 


అలాగే ఆర్యపుత్రా. అలనాడు  వ్యధితహృదయుడైన 
అశోకచ(క్రవర్తి మనస్సును త్రిప్పిన ఉపగుప్తులవారి బోధలే మిరు 
చెయ్యండి. ఉపగుప్తాచార్యుల వేషం మిరు కడితే జనం ముగ్దుళై 
మీ మాటలు మనస్సులకు పట్టించుకుంటారు. 


సరే. పద. అశోకుడు కళింగ యుద్ధంచేసి వచ్చేటప్పటికి నేను 
ఉపగుప్పుడి వేషం ధరించి సిద్ధంగా ఉంటాను. ముందు నువ్వు 
అశోకచ(డక్రవర్తి సభకు అన్ని సన్నాహాలూ చెయ్యి. 


వైవారము, 


జయ, జయ. మౌర్యవంశ క్షీరపారావార రాకా సుధాకరమూర్తీ, 
జయ, జయ, అమిత్రఘాత బిరుదాంక్‌త బిందుసార నృపాల 
హృదయజలజహేళీ, జయ, జయ,సామంత వరౌళి 
మణిమండన, నిరాజితదివ్యమూర్తి, అశోకచక్రవర్తీ, జయ, జయ. 





శతజయంతి ([పచురణ 


(ప్రసార సాహీత్యం 25 





ఆశోకుడు: సభాసదులారా, సువిశాల-మైనమౌర్య సామాజ్యానికి 
మూలస్తంభాల వంటి మీకు చెలియందేమీలేదు. మా రాజ్యానికి 
కాశ్మీర. నేపాలాలు ఎనలేనిభూషణాలు. వాయవ్య సరిహద్దుగా 
అమరిన హిందూకుశపర్యతగ్రేణి సుట్టనికోటగోడ. దక్షిణపు 
హద్దుగా భాసిల్లే పినాకినినది త్రవ్వని అగడ్త. ఆయినా పినాకిని 
అవతలా, వాయవ్యపు సరిహద్దు అవతలా, కొందరు మనరాజ్యం 
మీద కన్నువేసి, అడపాదడపా ఉపద్రవాలు తెస్తూనే ఉన్నారు. 
వాళ్ళందర్నీ మించి తూర్చుతీరప్రదేశంలో రాజ్యుంచేసే 
కాళింగులు మనకళ్ళల్లో నలుసులవలె బాధపెడ్తూనే ఉన్నారు. 
వీళ్ళని ఉపేక్షిస్తూ ఇలా ఎంతకాలం? 


అమాత్యులు: ఒద్దు మహారాజా, ఉపేక్షించవద్దు. వాళ్ళని ఉుక్షి స్త మనకు 
ఉపద్రవం. మహారాజుల పరా[క్రమవిజృంభణ ముందు వారెంత, 
(ప్రభూ. వట్టి గడ్డ్జివోచలు! రాజాధిరాజులు మౌర్యకులాలంకారులు 
తమరు చేపడితే కొనసపాగని తేదీలేదు. దిగ్విజయ 
యాతాప్రారంభానికి సుసజ్జితాశ్యాలవలె తమ సేన లోని 
వీరభటులందరూ ఉరకలువేస్తున్నారు. వాళ్ళకు అనుజ్ఞ ఇవ్వండి. 
యీనాటి ప్రయత్నమాయిది? శత్రువిరరక్తాన్ని చవిచూచే 
తహతహలతో, మెరమెరలాడే పదును కత్తులు, ఏనాటినుంచో 
సన్నధద్ధాలై పలవరిస్తున్నఎ. దిగ్విజయ (ప్రారంభానికి ఆజ్ఞ 
ఇవ్వండి. నాయనగారి అమిత్రఘాత బిరుదాన్ని మీ పరంగా 
కూడా సార్దకం చేసుకోండి. 


సభాసదులు: అవును చక్రవర్తి, మౌర్య సామ్రాజ్య పాలనలో భూమి అవిభక్త 
కావాలీ. సర్వసర్వంసహ ఒక్క మౌర్య వంశపు తెల్లగొడుగు 
క్రిందే చల్లదనాలనుభవిస్తూ ఉల్లసిల్లాలి, అవుననండి చక్రవర్తీ, 
అవుననండి, దిగి జయకశోభితులై వర్ధిల్లండి. 


అశోకుడు: ఎమి ఉత్సాహం, దిక్కులను క్రక్కదలిస్తూ శత్రువుల గుండెలకు 


కంపాన్ని కలిగించే ఎంతటి ఉద్రేకపు పొంగు! మీ మాటకాదనే 
తాహతు నాకేదీ? ఈనాటి నుంచీ అశోకుడు దిగ్విజయ 


1599-1999 


26 


ఆమా: 


అశో; 


వారు 


నాయని సుబ్బారావు 





కార్యావసర  లగ్నమనస్కుడు! సమస్త _ శత్రుశిరఃకర్తన 
(క్రీడార్పితబుద్ది! అమాత్యా, యీ వర్షాకాలం వెళ్ళగానే 
ధి అ 


దగ్విజయ ప్రారంభమునకు తగిన సన్నాహాలు చేయించండి. 
వీరుడైన (ప్రతివాడూ మనసేనలో చేరడానికి అవకాశాలు 
కల్పంపండి. 


మహారాజా, కళింగం అన్నటికంటి మిన్నగా మనకు 
తొందరకలిగిస్తున్న దేశం. తీరప్రదేశం కావడంవల్ల కూడా అది 
రేవులను స్వాధీనం చేసుకొని వ్యాపారప్రయాణాల్లో మనకు 
అవరోధాన్ని కలిగిస్తున్నది. మన దిగ్విజయయాత్ర ముందుగా 
కభింగంమిది కే- 


మీ ఇష్టం, అమాత్యా, మౌర్యసామాజ్య (శ్రేయోభిలాషులు మీరు. 
మీవాక్కు నాకు గురువాక్కు. 


---- బరాబరులు - సభ లేచిన కలకలం---- 
ఎఎఖరొాతామునత గి తర 


wee కొంతసేపు యుద్దాన్ని, కలకలాన్నీ, బాధాసూచకస్వాలనూ, 
సూచించేధ్వని - విషాద సంగీతం. --- 


స్వేచ్చావాయువర్థిత కీషణ లేలిహా నములు కళింగజనులు, 


వారు సామ్రాజ్య సంభార దర్చిత గరుత్మంతులు మౌర్య సామంత 
కనులు 

వారు వారును నొక్క బంగారుభూమి పండించిన పంటలే, డెందములను 
రోష పిశాచకానేషాట్టహాస వికారలాస్యమ్ములు క్రందుకొనగ, 


కత్తులు ఖేల్‌ ఖళేలని, కజకుటంప 
వానలు సపెడేల్‌ ఫెడేలని భయదభంగి 
పోరి, పీనుంగు పెంటలై పొలిసినారు, 
వారు వారేమి బావుకొన్నారొగాని. 





శతజయంతి (ప్రచురణ 


(సార సాహిత్యం 27 





వేదబుషుల్‌ మధించిన పవిత్ర సనాతన ధర్మతత్వమున్‌ 
లేదనకుండ గా దనుమలీమసవృత్తి నిహంక్రియాతమ- 
చ్చాదిత వక్రభావ హతజన్ములు మానవు, అందరున్‌ సమా 
నాదరణీయులన్న పరమాద్చుతభావము కల్లుడెన్నడో. 


ఒకనికొకండు హెచ్చని మరొక్కడు లొచ్చని వాటవాడి సాం 
ఘికమగు నడ్డుకమ్ములు బిగించి స్వకీయులమధ్య. జాతి జా 
తికి గిరిగీసి, అందరొకచేయనుభావము మాసిపోవదు 
ర్వికసన బుద్ధులై పరిఢవింతురు మానవులమిమి చిత్రమో. 


అమా; 


అనో; 


అమా; 


అనో; 


అమా; 


అనో; 


అమా; 


మహారాజా? 
ఇదర అమాత్యులా ? 


అవును నేనే మహారాజా, కళింగయుద్ధంలో విజయలాభంకూడా 
సంతోషం తెప్పించని మీమనోవేదన కర్ణం? 


అడగకండి అమాత్యా, క్షత్రియవంశంలో పుట్టిన వాడికి కత్తి 
పీసివేయరాని భూషణం. నన్నీ ప్రశ్నలు అడిగి వేధించకండి. 


అలా అంటే ఎలా? చక్రవర్తీ! జయకాంక్షి అయన రాజునకు 
జయంపాందడం కంటే ఉల్లాసం కలిగించేదేది? అలాంటి శుభం 
కూడా మికు ఉల్లాసం కల్పించటంలేందే? ఎదో తీరని నేరం 
చేసినట్లు మిరెందుకిలా కుమిలిపోతున్నారు? 


రాజ్యుపాలకుడుగా ప్రజలచే శాసింపబడ్డ వాణ్ణి నేను, నాకోర్కెలను 
సందేహాలను చెప్పుకోవచ్చునా, అమాత్యా ? 


ఎంతమాట. సర్వవసుంధరను శాసించే ప్రభువులు మీకీ 
సందేహమేమిటి? మి మనస్సులోని వేదన నాకు చెప్పండి. నేను 
మ నాయనగారికాలంనుంచి అమాత్యపదవి నిర్యహిస్తున్నవాణి. 
మిమ్మల్ని యీ చేతులతో ఎత్తిపెంచినవాణ్ణి. _ విశ్వసనీయుణ్జి 


1899-1999 


28 





అనో; 


అమా; 


అనో: 


అమా: 


అమా; 


అగో: 





నాయని సుబ్బారావు 
మహారాజా.- 


వినండి. అమాత్యా, కాళింగులు ఎంత  స్వ్యేచ్చాథ్రియులో, 
వాళ్ళుచేసిన నేరం మాత్రం ఎమిటి? ఒక సామ్రాజ్యపు 
పొరుగున, దానికిలొంగకుండా స్వతంత్రంగా బ్రతకాలనే కాంక్ష 
ఉండడం నేరమా? వాళ్ళ స్వేచ్చను, హక్కులను హర్షించలేని 
మనం చేసినయుద్దం, తలచుకుంటే గుండె జలదరిస్తుంది. అది 
యుద్ధమా, అమాత్యా? మైశాచికకృత్యం, కరాళ వికటాట్టహాస 
పూరిత భయంకర రాక్షసనృత్యం! 


ఆవేశపడకండి, మహారాజా. 


ఆవేశం తెచ్చుకునే అంతపని చేశాను. ప్రజలను కన్నబిడ్డల్లా 
పాలించి ధర్మమార్గానుపారుణ్ణి కావలసిన నేనే ఈ చేతులతో 
కథభింగదేశపు రాజవీధుల్లో రక్తపుబేరులు పారించాను. ఒక్కొక్క 
వీరుడూ కొన ఊపరి ఉన్నంతవరకు స్వేచ్చను వదలుకోడానికి 
ఇష్టంలేక పోరాడిన ఆదృశ్యం నేనెలా మరువగలను, మంత్రీ, 
వాళ్ళకు తిరిగి ఎంత మేలు చేస్తే నాకు నిష్కృతి లభిస్తుంది, 
చెప్పండి-చెప్పరేం? 


తండ్రుల్ని పోగొట్టుకున్న బిడ్డలు, విరుజైన  పుత్రుల్ని 
యుద్ధభూమికి అర్చించి కర్మను తిట్టుకునే ముసలి తల్లిదండ్రులు, 
ప్రియుని నుదుట మంగళతిలకం దిద్ది పంపి తిరిగిరాణ 
అతనికోసం కళ్ళలో నీరు ఇగిరిపోయేవరకు విలపించే భార్యలు 
విళ్ళందరి ఉసురు నేను పోసుకున్నట్లే కదా. ఎది నిష్కృతి 
మహామంత్రి, నాకేది నిష్కృతి? 


క్షత్రియ జన్మానికే విరుద్ధమైన యీ ఊహలేమిటి, మీకు? 
మనస్సు నిబ్బరించుకోండి, మహారాజా, (ప్రశాంతి 
అలవరచుకోండి. 


ప్రశాంతి? - నాకెక్కడి ప్రశాంతి? ఇరుగుపొరుగు వచ్చ చూచీ 


శతజయంతి (ప్రచురణ 


(సార సాహిత్యం 29 


అమా; 


అశో; 


ఓర్చలేని పిశాచికి ప్రశాంతి ఎలా లభ్యమౌతుంది? ఎవరి 
బ్రతుకులు వాళ్ళు (బతుకుతున్నా అందరి అభివృద్ధిని 
అభినందిస్తూ మనమంతా ఒకటే అనుకోలేని నాకు (ప్రశాంతి 
కరువుకాదా, అమాత్యా? నా జీవిత ధనాన్నయినా వెలవోసి 
కొనుక్కుంటాను. ఆ ప్రశాంతి ఎలా లభ్యమౌతుందో చెప్పండి? 


ఒక్కమాట మహారాజా, మన పట్టణ పరిసరాలకు ఎవరో 
బౌద్ధాచార్యులు విచ్చేశారు. జనం తీర్ధ ప్రజలా వెళ్ళి ఆయన 
బోధనలు విని తరిస్తున్నారట. ఆయన ప్రశాంత గంబీర వదనం 
అశాంతిని దూరంగా తరిమివేసే వెలుగురేఖన. ఆయన స్వరం 
విశ్వాసాన్ని చేకూర్చే వరం అని, అందరూ అనుకుంటున్నారు. 
ఒక్కసారి ఆయన్ని ఇక్కడికి తీసుకురానా, మహారాజా. 


అవశ్యం కాదుమంత్రీ, నేనే ఆయనవద్దకు వెళ్తాను. రాజ్య 
భోగాలకూ, సామ్రాజ్య పాలనావేశానికీ దూరమైన చిత్తవృత్తితో 
పాదచారినైపోయి ఆ తేజస్విని దర్శించి తరింపగలనేమో 
చూస్తాను. నా మనస్సు నా అధీనంలోకి రాగలిగితే అశోకచక్రవర్తి 
సామ్రాజ్యాభివృద్ధి కారకుడనే కీర్తికంటే శాంతి కాముకుడనే కీర్తిని 
పొందడానికి ప్రయత్నం చేస్తాను-పదండి,  అమాత్యా, 
దారిచూపండి. 


ఆది బుద్ధభగవానుడాత్మ బాకా తార 


విమల తేజోరాని విశ్వహాతము 


మేలొల్ప తొలిసారి మృగదావమున ప్రవ 


తన మొనర్చిన మహాధర్మ చక్ర 


మఎరళ ధర్మరాజ్య వ్యవస్థాపనా 


శయుడు మౌర్యాశోకచ క్రవర్తి 


విశ్వసౌభ్రాత్ర - మావేశించి సమతా మ 


పోధ ర్మచ(కలాభార్దియగుచు 


1599-1999 


30 


నాయని సుబ్బారావు 





కోధమోహమాత్పర్యసంకుచిత చిత్త 
మమతఠతినమైన శాంతి ధామముగ మలచి, 
సద్చోధచంద్రికా విలసనమున 

కువలయ హిెళ్రైెషియౌ నుపగుప్పు కడకు. 


అనో; 


ఆచార్య ఉపగుప్పులకు నమస్కారం. 


ఉపగుప్పుడు: శుభమస్తు, నాయనా, బుద్ధదేవుడి బోధలలో మంచికి 


అనో; 


అశో; 


మన్ననలకూ మాత్రమే తావుంది. ఆ బోధలను విశ్వసింపగలిగితే 
నీకు కావలసిన ప్రశాంతి దానంతట అదే లభ్యమవుతుంది. 


ఆజ్ఞాబంచండి, స్వామి, హృదయారాటంతో తపించిపోతున్న 
నాకు మీమాటలు వాన జల్లులవలె ఉన్నవి. 


నీ ఇరుగును, పొరుగును, (యేమించు తండ్రీ. ఇతరుల మేలుతోనే 
నీమేలు ఉందని తెలుసుకో, సర్వమానవ జాతీ ఒక్కటే . రంగు, 
రుచి, వాసన, మొదలైన భేదాలా, జాతి, మత, వర్గాల లాంటి 
అంతరాలూ, అంటని విధంగా సీ ఆంతర్యాన్ని మలుచుకో. నిన్ను 
నీవు ఎలా చూచుకుంటావో, ఇతరులనూ అలాగే చూడు. 
పరులను పీడించడంకంటే మించినపాపం లేదు. పరులకు 
ఉపకారం చెయ్యడం కంటే మించిన పుణ్యం లెదు. 
అహింసామార్గం పట్టి సర్వభూతాలనూ డ్రైమించు. వెళ్ళిరా 
నాయనా, నికు శాంతి తప్పకుండా లభిస్తుంది. 


ధన్యుణ్ణి ఆచార్యా, నా అంతరాంతరాల్లో ఎదో వెలుగు. యూ 
వెలుగును మలగిపోనివ్యకుండా ఇలాగే పోషిస్తాను. 
అను(గబాంచండి. 


మానవులంతా ఒకటే, కక్షలకు కావేషాలకూ చోటివ్వకుండా 
శాంతిపథంలో (ప్రయాణం చెయ్యి, అశోకచ(క్రవర్తి ధర్మపథవర్తి 
అనిపించుకో. 





శతజయంతి (ప్రచురణ 


(సార సాహిత్యం 31 





i భరతవాక్యం 


మనమంతా ఒకటేయంచుపనిషన్మం(త్రార్థముల్‌ చాటి చె 
ప్పిన లోకోత్తర సత్యవాసనలు పృథ్వఖండమం దెల్లన 
ర్రనమాడన్‌ బరధర్శ్మవర్తన మహారంభుల్‌ జనుల్‌ సత్యవ 
ర్థనులై యిొక్కతకొక్కర వెలయుదుర్గాక న్నలుందమ్ము లై. 


— అ mn చాను అను rr అ nm శు — అ ఇక 


రామా: అబ్బ, ఎంత బాగా ఉందిరా నాటకం. ఊపిరితిప్పుకోనియ్యక 
పోయెగదా, చూసినంత సేపు. 

కతా; ఎమకోకుడురా - అందరినీ ఒక్కలాతూచి దేశ దేశాలకూ తనపేరు 
పాకించేశాడు. ఆ బౌద్దసన్యాసి ఎంత చక్కగా చెప్పాడురా. 
మనమంతా ఒకరేనని! ఒరేయ్‌- మనమంతా ఒకటే - 
జానకిరామయ్యతో మందడిగోడ తగువు పరిష్కారం 
చేసుకుంటానురా,- 

రామా: సెభాష్‌, అది గొప్ప బుద్ధంటే! అయితే నీవు నాటకం చూడడం 
వృధా పోలేదురా, సితాపతీ. 

భీతా; ఇందులో నేను చూపించే ఉదారం కూడా ఏమీలేదు. అసలా గోడ 
నేనే తొందరపడి వాళ్ళ మెల్లాలో కట్టానేమో. ఇవతలికి 
జరుపుకుంటానని చెప్పేస్తాను. వాడూ, నేనూ చిన్నప్పుటునుంచి 
. ఇరుగుపారుగున ఉంటున్న వాళ్ళం. ఈ  గుద్దులాటలు ఇక 
కుదరవు. వాడి మంచినేనూ, నాపచ్చదనం వాడూ చూచి 
మెచ్చుకోవడం నేర్చుకుంటే సరిపోయె. 

రామా: సెభాష్‌, సీతాపతీ, వెయ్యేళ్ళు బతుకు. మనమంతా ఒకటే అనే 


గొప్పబుద్దితో సుఖంగా జీవితం నడుపు. మనమంతా ఒకటేరా 
సితాపతి, ఒక్కటే 


(పపారం తేది 13.8 1960 


1899-1999 


39 నాయని సుబ్బారావు 





మహాషాసురమర్దన 


(తేలు: 
1. సుందరమ్మ అమ్మమ్మ 
2. అరుణ మనుమరా౭ 
3 “అటి మహాషాసుర మద్దని 
4. మహివాసురుడు దానవుల రాజూ 
5. తాముడు దూత 


శతజయంతి ప్రచురణ 


(ప్రసార సాహిత్యం 33 





సుందరమ్మ: --గంటవాయిస్తూ ధ్యాన శ్లోకాలు చదువుతుంది.-- 


ఈషత్సహాస మమలం పరిపూర్ణచంద్ర 
బింబానుకారి కనకోత్తమ కాంతి కాంతమ్‌. 
అత్యద్భుతం ప్రహృత మాత్తరుషా తథాపి 
వక్త్రం విలోక్య సహసా మహిషాసురేణ. 


దృష్ట్యాతు దేవి కుపితం భ్రుకుటీ కరాళ 
ముద్య చ్చశాంక సదృుశచ్చుఐ యన్న సద్యః 
ప్రాణాన్ముమోచ మహిష స్తదతీవ చిత్రం 
కైర్టివ్యతేహి కుపితాంతక దర్శనేన. 


దేవీ ప్రసీద పరమా భవతీ భవాయ 

సద్యో వినాశాయసి కోపపతీ కులాని 
విజ్ఞాతమేతదధునైవ యదస్తమేత 

న్నితం బలం సువిపులం మహిషాసురస్య. 


అమ్మమ్మా. 

ఎం చిట్టితల్లీ 

మహాషాసురుడు ఎవరమ్మా. 

వాడా, వాడా తల్లీ వాడొక దున్నపోతు. 

అదేమిటమ్మ మ్మా దానవుణ్ణి పట్టుకొని దున్నపోతంటావ్‌. 


అదంతా ఒక గాధలే తల్లీ! వాళ్ల నాయన రంభుడు, 
మహావిరుడైన కొడుకు కోసం తపస్సు చేశాడు. అగ్నిదేవుడు 
ప్రత్యక్షమై నివు మొదటి ఎవర్ని కామిస్తావో అక్కడే నీ కోరిక 
సఫలమౌతుంది, పామ్మన్నాడు. రంభుడు ఇంటికి పోతూ, 
దారిలో ఒక చక్కని బ(రెపడ్డను చూచి మోహించాడు, ఆ 


1699-1999 


34 


నాయని నుబ్బారావు 





మహిషికి ఈ మహిషాసురుడు పుట్టాడు. 


అదా సంగతి. బాగుంది. ఆ దున్నపోతును చంపడానికి దేనే 
దిగిరావలసి వచ్చిందా. తమాషాగా వుందే! 


వాడు సామాన్యమైన దున్నపోతు కాడమ్మా. ఈ ఎడేడు 
పధ్నాలుగు లోకాల్లో వుండే మగాళ్ళవ్యరూ తన్ను 
జయించరాకుండా బహ్మదేవుండి వరం పొందాడు. 


అయితే ఆడవాళ్ళను మినహాయింపు చేశాడా. అమ్మమ్మా. 


అవును తల్లి! ఆడది అబల, నన్నేం చేస్తుందిలే అని వాడి 
అఘాంకారం, 


ఈ మగాళ్ళంతా ఇంతేతే, అమ్మమ్మా. మన తాతయ్య 
చూడరాధు--- 


ఏమన్నారమ్మా తాతయ్య. 


వంటా వార్పూ నేర్చుకోక ఈ చదువూ సంధ్యా నికెందుకే 
నువ్వేం ఉద్యోగాలు చేస్తావా. వూళ్లేల్తావా. అన్నారమ్మా. 


బాగానే వుంది వరస. 


అయితే అమ్మమ్మా. మళ్ళి ఈ తాతయ్యే పెట్టి తాళం 
తీసుకోలేక నిన్ను పిలుస్తారెందుకమ్మమ్మా. 


అయ్యో రాత. పెట్టె తాళం దాకా ఎందుకూ, మీ తాతయ్యకు 
చొక్కా గుండీలు పెట్టుకోవడం చాతౌ? ఈ మగవాళ్ళదంతా 
వట్టి మేకపోతు గాంభీర్యం లే, అరుణా. మళ్ళీ వీళ్ళకు ఆడది 
లేకపోతే ఒక్క క్షణం సాగదు. 


అంతేలే అమ్మమ్మా. అది సరే కాని వరగర్వంతో 





శతజయంతి (ప్రభురణ 


(నార సాహిత్యం 35 





మహిషషాసురుడు ఎం చేశాడమ్మమ్మా? 


ముల్లోకాలూ జయించాడు. ముక్కోటి దేవతల్ని కొండలూ, 
కోనలూ పట్టించాడు. త్రిమూర్తులు కూడా వాడి ధాటికి తట్టుకోలేక 
పారిపోయారు తల్లీ. 


మరి దేవతలకు ఎవరు గతి అయినారమ్మమ్మా! 


కునరకు వాళ్ళకు ఆడదే గతయిందమ్మా. ఆంతా కలిసి 
ఆలోచించి ఒక విలక్షణమైన దేని మూర్తిని సృష్టించారు. ఆ 
పద్యం బంటావా అరుణా. 


చదువమ్మమ్మా. నువ్వు పద్యం చదివితే వినసాంపుగా 
వుంటుంది. 
(బ్రహ్మ ఎష్టు మహేశ్వర (అగుణాత్మక 
తేజముల్‌ కలసి సూర్తీభవించి 
గోత్రారి మొదలు ముక్కోటి దివ్యుల మహ 
సులు తత్తదవయవస్ఫూ ర్తి నొంది 
సర్వ దైవత దత్త శస్తాంస్తం భూషితా 
ష్టాదశ బాహు విస్తారమెనసి 
ప్రకృతి పూరుష పరస్పర మహామాయావఐ 
లాస లీలా సముల్లాస మొలసి, 


సూర్య చంద్రాగ్ని మయ నెత్ర శోధనముల 
సెగలు చలువలు వబాగలుగా జగములెల్ల 
దు ర్నిరీక్షక లావణ్య విధూనినాంగి 
సింహవాహనా రూఢయొ చెలగె దేవి. 


అప్పుడు దేవతలేం చేశారమ్మమ్మా. 





1599-1999 


36 


నాయని సుబ్బారావు 





అరు; 


అల చ mr అదా 


aes 


జు: 


మహిషాసురుణ్ణి సంహరించి మమ్మల్ని రక్షించు దేవ అని 
వేడుకున్నారు. 


అందుకు దేవి ఎమన్నది అమ్మమ్మా. 


(త్రిమూర్తులు కూడా వాణ్ని సంహరించలేకపోయినారా అని ఆమె 
అవహేళనగా ఒక అట్టహాసం చేసిందమ్మా. ఇక చూచుకో, 
అరుణా, ఆనవ్వు-- 


వలయముై దిగంతముల వ్రాలి, మహీ గగనాంతరస్థలిన్‌ 
విలయ కరాళ నాట్య పరివేషములై, జలజోదృవాండముల్‌ 
కలగొని తేలియాడు లయ కంధి తరంగములతై, మహా భయా 
కులితమదాంధ దానవుల గుండెలు చీల్చాడు మృత్యుదంష్ట లై. 


ఈ సమస్త విశ్వాన్ని గజిబిజి చేసిపారేశాయమ్మా. 
ఆ నవ్వులు మహిషాసురుడికి వినిపించ లేదా అమ్మమ్మా. 


వినిపించకేం తల్లీ, వాడి మంత్రి తాముడు దేవి వద్దకు వచ్చి 
ఎమన్నాడంటే-- 


: దేవీ నేను మహిషాసుర మహారాజు మంత్రిని. నన్ను తాముడు 


అంటారు. మా మహారాజు రాయబారం పంపితే దూతగా ని 
వద్దకు వచ్చాను. 


అసలు నేనిక్కడ వున్నట్లు మీ రాజు కెట్లా తెలిసింది? 
ని అట్టహాసమే చెప్పింది. 
రు 


--నవ్వు-- నా అట్టహాసానికి అదురుకుని పడిపోయిన మీ 
ప్రభువును మూర్చళేర్చి ఇలా వస్తున్నావా నివు. 





శతజయంతి (ప్రచురణ 


(ప్రసార సాహిత్యం 37 





రా 


అః 


దేవి; 


రేవిః 





అబలల అట్టహాసాలకు భయపడేవాడు కాడు, మా ప్రభువు. 
అబలవైన నీ అట్టహాసం అయన హృదయాన్ని ప్రణయపూరితం 
చేసింది. 


ఆ అలాగా! చాలా దూరం పోయిందే వ్యవహారం. ఇంతకూ నీ 
రేడు రాయబారం ఏమని పంపాడు? 


చెబుతాను, సావధానంగా విను. -నీవు తైంలోక్య. మోహన 
నౌందర్య రాశివి. నేనూ మూడు లోకాలు జయించి ముక్కోటి 
దేవతల్ని పుట్టలూ గుట్టలూ పట్టించిన అనన్య సామాన్య 
పరాక్రమశాలిని. ఎందుకో నీవంటే నా హృదయం (పేమ 
స్నిగ్గమైంది. మనకు ఈడూ జోడూ సరిపోయింది. నాకు 
పట్టమహిషివై నీ యౌవనాన్ని సార్థకం చేసుకో- ఇదీ మా 
(ప్రభువు నీకు పంపిన రాయబారం. 


వహ వ్వా! నన్ను పట్టమహిషిని చేస్తాడా, ఆ మహిషాసురుడు. 
మహిష బుద్ధికి ఇంతకంటే ఎం తోస్తుంది? 


మా మహారాజు కోరికలో తప్పేముంది? యౌవనం కలకాలం 
వుంటుందా దేవ! ఆయన్ను చెట్టబట్టి సర్వసౌఖ్యాలూ ఇప్పుడే 
అనుభవించు. తర్వాత విచారిస్తే లాభం వుండదు. 


ఓయీ. ఆ దున్నపోతుకు మంత్రివి గావు నువ్వు? నీకు మాత్రం 
పశుబుద్ధి లేకుండా ఎలా వుంటుంది. నే నిట్లా అన్నానని నీ 
రాజుతో చెప్పు. - పాతాళ లోకంలో వుండవలసిన నీవు 
అక్రమంగా స్వర్గ మర్త్యాలు ఆక్రమించావ్‌. నరుల్నీ, దేవతల్ని 
నానా బాధలూ పెట్టావ్‌... లెక్కలేనన్ని హింసా కార్యాలు చేశావు. 
ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని న వాళ్ళతో పాతాళానికి తిరిగి 
పోతావా, సుఖంగా బతుకుతావ్‌. మొండి కేసుకు కూర్చున్నావా, 
నా చేతిలో నీకు ఆయుస్సు మూడిందనుకో-- అని చెప్పు-- 


ఏం మాటలివి దేవీ! యుద్ధరంగంలో మా మహారాజు ముందు 


1899-1999 


వత 





దః 


నిలబడగలవా, నీవు! చూస్తూ చూస్తూ వచ్చే మహా సౌఖ్యాన్ని 
ఎందుకు కాలతన్నుకుంటావ్‌. 


నోర్ముయ్‌. ఇక ఆట్టే వాగావా, నితలకాయ పుచ్చకాయ దొర్లినట్టు 
దొర్తుతుంది. తక్షణం వో ఇక్కడ్నుంచి! 


kK x xX xX 


మహిషాసురుడు: తామా ఆసుందరి ఎమన్నది? 


తా, 


ఆవిడ అన్నమాటలకు నాకు చెడ్డ తామసం వచ్చింది ప్రభూ! 
మీరు రసభంగం చెయ్యవద్దన్నారు కాబట్టి సరిపోయింది గాని 
లేకపోతే నా తడాఖా చూపించి వుండేవాణ్ని, 


ఇంతకూ ఏమన్నదావిడ? నన్ను చేపట్టడానికి అంగీకరించిందా? 


మహారాజా! దూతలు (ప్రభువులకు అప్రయాలు చెప్పకూడదు. 
అలాగని మయమైన అసత్యాలూ చెప్పకూడదు. ఆవిడ 
అన్నమాటలు తమ కేమని విన్నవించేది ప్రభూ! 


ఆం! అంతదాకా వచ్చింది? ఎమా ఆడదాని కండకావరం! దాని 
అంతు కనుక్కోపోతే నా పరు మహిషాసురుడు కాడు. ఓయ్‌ 
చిక్షురుడా, ఓయోయ  అసిలోముడా, ఉదర్శ, భాష్కల. 
బిడాలుల్లారా. త్రినేత్రా, కాలబంధకా, లెండి! మీమీ చతురంగ 
మైన్యాలను సమాయత్తం చేయండి. మహిమషుడిదే, యుద్ధానికి 
బయలు దేరుతున్నాడు. 


(భేరీభాంకారాలు- కైవ్య కోలాహలం- జయ జయ ధ్యానాలు) 


మోహినీ, నా రాయబారం తిరస్కరించావనే కోపంతో నీ మీదికి 
యుద్ధానికి వచ్చాను కాని నీ అతిలోక సౌందర్యం నన్ను మళ్ళీ 
ప్రణయముగ్గుడ్ని చేస్తున్నది. నేను అన్ని విధాలా నీకు 
తగినవాణ్ని. నిన్ను పువ్వుల్లో పెట్టి పూజిసాన్తు. ఇప్పటికైనా నా 





శతజయంతి (ప్రభురణ 


ప్రసార సాహిత్యం 39 


దేవి: 


కైన? 


దుః 


మాట విను. 


ఈ ముల్లోకములేలు దొడ్డ దొరనై యీ నే నొక్క సామాన్యుడన్‌ 
రామా, నీ యనురాగనిస్తుల మహారాజ్యమ్ము చేపట్టగా 

లేమిన్‌, నిత్యవినూత్న యౌవన కళా లీలా విలాస ప్రభా 
శ్రీమంతమ్ముగ, నన్ను నేలుకొనవే. శృంగార రమ్యాకృతీ. 


ఇక చాలించు, నీ కవిత్వం. నా ప్రాణనాధుడు వేరే వున్నాడు. 


ఆం! నికు ఇదివరకే పెండ్లయి పోయిందీ! ఎవడే నీభర్త? 
ఎక్కడున్నాడు వాడు? 


ఓరీ పశువా. తెలుసుకోగలవాళ్ళకు ఆ పరమ పురుషుడు 
ఎక్కడబడితే అక్కడే వుంటాడురా. తెలుసుకో లెనివాళ్ళకు 
ఎక్కడా కనబడడు. ఎదుట నిలిచిన నన్నే పోల్చుకోలేని తుచ్చ 
పశుబుద్ధివి. నా ప్రాణనాధుణ్ని నీవేం పోల్చుకోగలవురా. 


ఎమీ నీ కండకావరం! ముల్లోకాలూ స్వాధీనం చేసుకుని, 
ముక్కోటి దేవతల్ని మూడు చెరువుల నీళ్ళు తాగించిన 
వీరాధివీరుణ్ణి నేను, జాగ్రత్త! 


దేవతల బాధలు చూడలేక నిన్ను హతమార్చడానికి వచ్చిన నీ 
పాలిటి మిత్తినిరా, నెను! నా సింహానికి నిన్ను ఆహారంగా ఇస్తా. 


నేను సర్వ మాయాయుద్ధ విశారదుణ్ణి. కామరూపిని. నిన్నూ నీ 
సింహాన్ని ఎం చేస్తానో, చూచుకో! 


ప్రకృతిపురుషుల మహామాయా ప్రవాహంలో పడికొట్టకుపోయే 
ఒక గడ్డిపోచవురా. నీవు! నీ మాయ నన్నేం చేస్తుంది. ఇదుగో ఈ 
సహస్రార చక్రం ని ప్రాణాల్ని బలిగొనబోతున్నది. కాచుకో! 


-- చక్రం విసిరిన చప్పుడు. దున్నపోతు బాధాసూచకమైన అరుపు- 


దానవుల హాహాకారాలు---- 





18599-1999 


40 





అరుణ; 


నాయని సుబ్బా రావు 
అమ్మమ్మా. నా కేమో భయం భయంగా వుందమ్మా. 


పిచ్చితల్లీ. భయమెందుకే? పరమవాత్సల్యంతో భక్తుల్ని కాపాడే 
చల్లని తల్లి సుమా. ఈ శ్రీమహాలక్ష్మి! 


మహిషాసురుడు హతమారిపోయిన తర్వాత ఎం జరిగిం 
దమ్మమ్మా. 


తమ బాధలన్నీ విరగడైపోయాయన్న సంబరంతో దేవతలంతా 
వచ్చి దేవిని వేనోళ్ళ స్తుతించారు. ఇందాక నేను చదివానే, 
ఆక్లోకాలు ఆ స్తోతంలోనివేనమ్మా. దేవి వాళ్లందర్నీ ఆశీర్వదించి 
అంతరానమైంది. 


అమ్మమ్మా, నాకు ప్రసాదం పెట్టవూ. 


అమ్మ దొంగా. ప్రసాదం కోసమా, ఈ ఎత్తంతా. కొంచం 
ఆగమ్మా, పూజ అయిపోవచ్చింది. దేవికి జయహారతి ఇచ్చి 
(ప్రసాదం పెడతా. 


ఆఆఆ గంటవాయిస్తూ--- 


జయ, జయ, విశ్వ భూభువన శాసన దక్ష విలోల లోచనీ 
జయ, జయ, భక్తలోకశుభ సంగత సౌఖ్య ఫల ప్రదాయిని. 
జయ జయ, సర్వ దైవత విశంకట సంకట శోకనాశని, 
జయ, మహి షాసురాక్రమణ సత్వరశౌ ర్యధుని, జయోస్తుతే. 


(పసారం తేదీ: 23-9-60) 


ERO, prone 





శతజయంతి (ప్రచురణ 


(నార సాహిత్యం 


వా(తలు. 


తం[డి 
వేనుడు 
దశరధుడు 


న 


1899-1999 


41 


కొడుకు 
భృగమహర్షి 
సభాపతి 


శంబువు 


42 


నాయని సుబ్బారావు 





కొడుకు. ఎమిటి నాన్నా. ఈ పుస్తకంలో ఇట్లా రాశాడు? 


తం[।డి. 


కొ, 


తం. 


ఏం రాశాడురా? 


బ్రిటీషవాళ్ళు వచ్చిం తర్వాతనే మనకు ప్రజాపరిపాలన అంటే 
ఎమిటో తెలిసిందట. 


వాడి మొగం లేరా. వాడికేం తెలుసు? 


ఒరేయ్‌. అంతా మీ నాన్నకే తెలుసురా. ఇంకెవ్వరికీ లం 
తెలియదు. 


వచ్చావ్‌. వంటింట్లో నుంచి, వంతపలకడానికి ? 
అబ్బా, కొడుకుల సంభాషణ రక్తి కట్టద్దూ మరి? 
నాన్నకేమి తఆలియదంటావా, అమ్మా? 


ఆ మాట నేనన్నానటరా? మి నాన్నకు సర్వజ్ఞుడు అనే బిరుదు 
ప్రసాదించమని ప్రభుత్వానికి అర్జీ పెడచామనుకుంటుంబేనూ? 


ఆ బిరుదు మీనాన్న నాకు ఎనాడో ఇచ్చాడు. లేకపోతే నా కాళ్ళు 
కడిగి నెత్తిన చల్లుకును నిన్ను నాకు అంటగజబ్టెవాడేనా? 


ఇక వూరుకొండి. ఎవరన్నా వింటి నవ్విపోతారు. 


నవ్వితే వాళ్ళ పళ్ళే బయటపడత్రై మనకేం? చూశావా, భార్యా 
భర్తల సంభాషణ ఎంత సులభంగా రక్తి కడుతుందో! 


చాల్లెండి, మీ సరసాలు. అబ్బాయికదేదో తేలిసేటట్టు వివరంగా 
చెప్పండి 


అయితే నాన్నా ప్రజా పరిపాలన మనలో ఎప్పటినుంచి 
వుందంటావ్‌? 


శతజయంతి (ప్రచురణ 


(సార సాహిత్యం 43 





తండ్రి. 


తండ్రి. 


తండ్రి. 


తండ్రి. 


తండ్రి. 


తండ్రి. 


మన గడ్డ మీద సృష్టి కలిగినప్పటినుంచి వుంది. ప్రజలతో బాటే 
ప్రజాపరిపాలన కూడా పుట్టింది. మన పురాణాలు (శ్రద్ధగా చదివితే 
ఈ సంగతి తెలుస్తుంది. 


పురాణం విప్పారా అంటే ఇక మీనాన్నను పట్టశక్యం కాదురా. 
నాయనా! 


నువ్వు నన్ను విడవకుండా పట్టే వున్నావుగా. ఇంకా నీ 
భయమెందుకే? 


మన పురాణాల్లో రాజు విష్ట్యంశ సంభూతుడని, అతన్ని 
ప్రజలంతా దేవుడులాగా కొలవాలని చెప్పివుందిగా, నాన్నా? 


అవును. 


అయితే ఇక ప్రజాపరిపాలన ఎక్కడిది? అంతా రాజు 
పరిపాలనెగా? 


మన పురాణాల్లో ఇంకొక సంగతి కూడా చెప్పారు. 
ఎమిటండోయ్‌, అది? 


చమ, మొదలుకొని బ్రహ్మవరకూ అన్నిటిలోనూ పరమాత్ముడు 
వున్నా డన్నారు. అంటే ఎమిటో తెలుసా, నరులందరూ 
నారాయణ స్యరూపులన్నమాట, ప్రజల ఇజ్టూనిజ్ట్ఞాలను కనిపెట్టి 
జనరంజకంగా పరిపాలిస్తేనె రాజు రాజవుతాడు. 

లేకపోతే. 

వాడొక తరాజు ఆది యుగంలో- 

ఆదియుగం అంటే ఎమిటండోయ్‌? 


ఆదియుగమంటే కృతయుగం లేవే! ఆ యుగంలో అంగుడు అనె 


1899-1999 


44 


నాయని సుబ్బారావు 





సనుతంః 


సున ద. 


వేను. 


రాజుండేవాడు. అతని భార్య సునోధ. అమె మృత్యుదెవుడి 
కూతురు. వాళ్ళకు వేనుడు అనే కొడుకు పుట్టాడు. అడం: రా కై == 


అ చా తారా అజ mn వా అం ఇరా అనా చన క్యూ అనూ వివ పా ల అ అ బున మ అ చా ఆ అ వ అన గాల అల శా వా పంల అ మను 


నాయనా, వేనా, ఏమిటీ ఆగడం? నీ దుండగాలు చూడలేక 
మీనాయన గారు ఎవ్వరికీ చెప్పకుండా ఎటో వెళ్ళిపోయారు. 
పజలను ఇలా హింసించడం మంచిపనికాదురా. 


నేనేం కాని పని చేశానమ్మా? ఇతర దేవుళ్ళను ఎవ్వరిని కొలవ 
వద్దన్నాను. నా ఆజ్ఞమిరిన వాళ్ళను చంపేస్తా నన్నాను. 


నీ యాజ్ఞయొక్క ఫలితం ఎమిటో చూచావా? 


జపములు గాయత్రి సహితంబుగా మానె, 
వేదంబు సేరును వినగలేద, 
సోమవాన క్రియచొప్సులు రూపజె, 
హుతములు కర వయ్య హుతవహునకు 
సర్వ దైవత సమర్చలు కట్టి పెట్టంగ 
బడియె, పూర్తంబుల పనులు సమసె, 
పరహితంబులు దానపరతలు కడతేరె, 
సతత వ్రతోపవాసములు పాలిసె 


నెలకు మూడు వర్ణముల నియతి పోయి 
అవణ యంతయు దుర్శిక్షమావరించె 
అభఖీలధర్మ పరాజ్ముఖమ్మైన తత 
చేతకు జనమ్ము లెల్ల గాసిలిరి పుత్ర. 


ఇది కాని పని కాదటరా? 


ఎందుకవుతుందమ్మా? నేను రాజును. దైవాంశసంభూతుణ్ని! 
నన్ను ముంచిన దైవం ప్రజలకు ఎవరున్నారమ్మా? 





శతజయంతి (ప్రచురణ 


(నాల నాహిత్యం 45 





ను. 


భృగువు. 


భృగు. 





ప్రజలు మాత్రం నారాయణాంశ కలవాళ్ళు కాదూ? వాళ్ళు 
చేసిన రాజువేగా నివు? వాళ్ళకు అనుకూలంగా 
పరిపాలించవద్దటరా? మీ తండ్రి గుణాలు ఒక్క టైనా 
పట్టుపడలేదేమిరా, నకు? 


నాకు మా అమ్మనాయన గుణాలు పట్టుబడ్డాయి, అవ నాకు 
చాలు. ఈ నరపురుగులు నా చెప్పుకింది తేళ్ళు. ఎళ్ళను 
నేలబెట్టి కాలరాస్తాను. నా మార్గానికి అడ్డం రాకు, నీ దారిన నవు 
వ. 


ఎవరి కర్మకు ఎవరు కర్తలు? పోతున్నారా, తండ్రీ. 
అంగమహారాజును వెదుక్కుంటూ నా దారిన నను పోతున్నాను. 
(వెళ్ళివోతుంది) 


శని విరగడైంది. నాతల్లి అని చెప్పుకోవడానికే నాకు సిగ్గుచేటుగా 
వుంది. ఈమెకు ఆతండ్రి గుణాలు ఒక్కటైనా అబ్బ లేదగదా! 


ఎవరు నీవు? ఎందుకొచ్చావిక్కడికి? 


నను (ప్రజా పరిషత్తు పంపిన (ప్రతినిధి నన్ను భృగుమహర్షి 
అంటారు. 


ఓరీ, భృగుడా. బారెడు పొడుగున గడ్డం పెంచగానే నివు 
మహర్షి వై పోయావటరా? ఏమంటున్నారు, మీవాళ్ళు? 


వేనరాజు పాపం పండిందంటున్నారు. 


ఆం! మీకందరికీ చావు మూడింది. ఆఖరుసారిగా చెబుతున్నాను 


జనులారా, ననునెవ్యరంచు మదిలో చర్చిం(త్రు, నన్నాక్కరు 
డనుశాసింప (ప్రభుండె, ధర్మమున కధ్యక్తుండ, వేనొల్లకుం 


1899-1999 


46 


గః 


భు. 


నాయని సుబ్బారావు 


డిన సర్వోర్వియు ద్రొక్సి తోయములతోడి ందింతు, ఎదనైన వ్ర 
త్తు, నశేషాండవు టమ్మగాల్తు, వలదీ దుర్వాక్యముల్‌ నాదెసన్‌, 


ఇక నీతో వాదించి లాభం లేదు. నీకు తగినశాస్తి కావలసిందే. 
చేతిలో వున్న ఆ దర్భపోచలతో నివు నన్నేం చెయ్యగలవురా? 


మంత్రశక్తి వీటిని మారణాయుధాలుగా మారిందిరా. _ వీటితో 
నీపని ఆఖరు. కాచుకో ! 


ఆ. ఆ. అమ్మా, అబ్బా. --- బాధను సూచించే మూలుగు. 
[పజాకంటకుడైన వేనుడు ఆ విధంగా హతమారి పోయాడు. 
తర్వాత ప్రజలేం చేశారు, నాన్నా, 

పృధుచక్రవర్తికి పట్టం కట్టారు. (ప్రజారంజకమైన ఆయన చల్లని 
పరిపాలనలో అంతా సుఖించారు. ఇది కృతయుగంలో జరిగిన 
సంగతి. కృతయుగం తర్వాత ఎయుగంరా అబ్బాయి? 


మా చదువుల్లో ఈ యుగాలసంగతేమీ వుండదు నాన్నా, 


శేష్‌, మంచి చదువులురా. మీ చదువులు. ఇందాక నన్ను 
సర్వజ్ఞుడని ఎగతాళి చేసిందిగా, మ అఆమ్మనడుగు 
చెబుతుందేమో? 


ఎదో తమాష్తాకంటే అదేపట్టుకు వూగులాడుతున్నారు గాని, 
నేనొకటడుగుతా చెప్పుండి. 


అడుగు తెలిస్తే చెబుతాం. 


సవాసేరు వంకాయల కూరలో ఉప్పెంత వెయ్యాలో చెప్పండి? 


శతజయంతి (ప్రభురణ 


(పనార నాహిత్యం 47] 





తం. 





ఒక చారెడు వేస్తే సరిపోదూ? 
చారెడేం చాలుతుంది నాన్నా? ఒక దోసెడైనా వియ్యాలెమో. 


సెభాష్‌. తండ్రీకొడుకుల పాకకళావైదుష్యుం అద్భుతంగా వుంది. 
కృతయుగం తర్వాత ఎయుగమో నేను చెబుతానుండండి. 
కృతయుగం తర్వాత (త్రేతాయుగం కదూ? 


భలే. ఎట్లాగయితేనేం, సర్వజ్ఞుడి భార్యవనిపించుకున్నావు పో. 
ఆ త్రేతాయుగంలో అయోధ్య రాజధానిగా పాలించిన ఇక్షాాకు 
వంశంలో దశరధుడని ఒక మహారాజుండేవాడు. ఆయనకు 
ముగ్గురు భార్యలు. 


కౌసల్య. కైకేయి, సుమిత్ర కదూ నాన్నా? 


అవును ఆయనకు రామలక్ష్మణభఖరత శత్రుఘ్నులన నలుగురు 
కొడుకులు. 


ఈ వరసలో వున్న విశేషమేమిటో చెప్పుకోండి చూతాం? 


ఎముంది? ఈోముడి తర్వాత వయస్సును బట్ట భరతుడు రావాలి 
కాన లక్ష ్యణుడొచ్చాడు. 


ఎమిటో ఇదంతా తికమకగా వుంది నాన్నా! కాస్త విమర్శగా 
చెపుదురూ. 


ఆ పండితురాలినే అడగరా, చెబుతుంది. 


ఎంలేదురా. కొడుకులకోసం దశరధ మహారాజు పుత్రకామేష్టి 
చేశాడు. అప్పుడు ప్రాజాపత్యపురుషుడు ప్రత్యక్షమై ఆయనకు 
పాయసపు గిన్నె ఇచ్చాడు. ఆ పాయసంలో సగం కొసల్యకూ, 
తక్కిన సగం కైకకూ, దశరధుడిచ్చాడు.  వాపం సుబుత్రీకు 
పాయసం లేకుండా పోయింది. అప్పుడు కౌసల్య కైకేయీ 


1899-1999 


48 


తం. 


దశ. 


నాయని సుబ్బా రావు 





ఇద్దరూ తమతమ పాళ్ళలో సగం సగం సుమిత్రకిచ్చారు. 
కౌసల్యకు రాముడూ, కైకకు భరతుడూ పుట్టారు. సుబిత్రకు, 
కౌసల్య సగానికి లక్ష్మణుడూ, కైక సగానికి శత్రుఘ్నడూ పుట్టారు. 
అందుకే రాముడికీ లక్ష్మణుడికి లంకె. భరతుడికీ శత్రుఘ్నుడికి 
అంకె. ఇప్పుడు తెలిసిందా ఆ సమాసంలో వుండే సొగసు? 


నీవు రామాయణానికి సరికొత్త వ్యాఖ్యానం రాస్తే పసందుగా 
వుంటుందే. 


దారా ఆ దశరధ మహారాజు ముసలివాడై--------- 


కొసల్యా. 


మిక్కిలి భోగములందితి, 

నెక్కుడు సంపదలు గంటి , నెల్లగుణములన్‌ 
చక్కని కొడుకుల బడసితి , 

నిక్కుంభిని పెద్దకాలమేలితి, తన్వి 


ఇక ఈ రాజ్యభారాన్ని నేను మొయ్యలేను. 


. అవును మహారాజా. మనం పెద్దవాళ్ళ మైనాం, ఇక మనం 


వానప్రస్టులమైతేనె బాగుంటుంది. 
మరి ఈ తాజూల ఎవరికి వప్పగించడం? 


అదేం మహారాజా, అలా అంటారు? oi పెద్దకొడుకు 
శ్రీరామచంద్రుడున్నాడుగా. 


నీ పక్షపాతబుద్ది పోనిచ్చుకున్నావుగాదే, కౌసల్య. 


పెద్దవాడికి రాజ్యూనికి హక్కుందనే ఉద్దేశంతో అన్నానుగాని, నాకు 
నలుగురు చిరంజీవులూ ఒకటే, మహారాజా. 


ని సంగతి నాకు తెలియదా కౌసల్యా?  తమాషాకు అలా 





శతజయంతి (ప్రచురణ 


(పనార నాహిత్యం 49 





సభాపతి. 


ఆన్నాను. భరతుడిక రాజ్యం కావాలంటుందేమో, కైకేయి? 
ఆ సంగతి ఆమెనే అడగండి. ఆమె సంగతి నాకేం తెలుస్తుంది? 


మీమీ కుమారులంటే మీకు అపేక్ష వుండడం సహజమే, నాకు 
నలుగురూ ఒకటే. ఆయినా శక్తి సామరాకలను బట్టి రాముడే 
రాజ్యానికి అర్హుడని నాకనిపిస్తుంది. కానీ- 


కాని ఏమిటి మహారాజా? 


ఈ విషయంలో మధ్యవర్తులై నిష్పక్షపాతంగా తీర్పు 
చెప్పవలసినవాళ్ళు వేరే వున్నారు. 


బఐవరువారు, మహారాజా? 


మన ప్రజలే, లోతుగా ఆలోచిస్తే ఈరాజ్యం వాళ్ళదేగాని మనది 
కాదు. మనం దినికి ధర్మకర్తలం మాత్రమే. వాళ్ళ రాజ్యానికి 
వాళ్ళకిష్టుడైన రాజును ఎన్నుకునే అధికారం వాళ్ళకుంది, 
ఇక్షా ఏకు వంశస్థుడైన వాడెవ్యడూ ప్రజల ఈ హక్కును 
కాదనలేడు. కాబట్టి నా అనంతరం అయోధ్యా సింహాసనం ఎవరు 
ఎక్కాలో ప్రజలే నిర్ణయిస్తారు. 


అయితే ఇంకా ఆలస్యమెందుకు, మహారాజా? జనవాక్యం 
ఎలావుందో వెంటనే కనుక్కోండి? 


అందుకు ఎర్బాట్లన్నీ అప్పుడే జరిగాయి కౌసల్యా. శస 
వౌరులూ, జానపదులూ, పరిషత్తులో సమావశమై ఈ విషయం 
చర్చిస్తున్నారు - అడుగో ప్రజాపరిషత్తు అధిపతి రానే వచ్చాడు. 
జయం, జయం, మహారాజా |! 


ఎవరికి జయం సభాపతి? 


1599-1999 


50 





నాయని సుబ్బారావు 


సభాపతి. శ్రీరామచంద్రుని జననీ జనకులకు, మహారాజా! 


క్‌ 


గ్ర 


సో 


కొడుకు, 


ప్రజాపరిషత్తులో ఎమి నిర్ణయించారు, సభాపతీ ? 


పరిషత్సభ్యులంతా చిరంజీవుల యోగ్యతలన్ని క్షుజ్జంగా 
పరిశీలించి ఏకగ్రీవంగా ఒక నిర్ణయానికి వచ్చారు, మహాప్రభూ. 
ఎమిటా నిర్ణయం, సభాపతీ? 


ధీరోదారుడు నిర్వికారుడు జగద్విరుండు సౌజన్య వి 
సారుండుత్తమశీలు డర్శకుల నస్తారుండు శూరుండు గం 
ఖీరుం డిద్దవిచారసారుడగుటం బెంపార విశ్వ ంభరా 
భార ం౦బెల్ల భరింప నర్హుడు మహాభాగుండు శ్రీరాముడే. 


అని తమకు విన్నవించమని నన్ను పంవారు, 


శుభం. నా ప్రజల జాచిత్యానికి నేనెంతో గర్విస్తున్నాను, కొసల్యా. 
రేపే శ్రీరామ పట్టాభిషేకం. ఈ శుభవార్త చిరంజీవికి చెప్పు. 


ఇంతకూ ఆ శ్రీరాముడి పట్టాభిషేకం అనుకున్న ప్రకారం 
జరగలేదుకదా? 


అందుకు కైకమ్మ అడ్డు వచ్చిందిరా. 
అయితే జనవాక్యం ఎమైనట్లు? వృధా అయినట్లేగా? 


దశరధుడు రాముడి పట్టాభిషేకాన్ని ఆపుజేస్తే జనవాక్యం వృధా 
అయినట్లే అనుకోవాలి. కాని అలా జరగలేదు. 


మరి ఏం జరిగింది, నాన్నా? 


పూర్వం తనకిస్తానన్న వరాలను కైక ఇప్పుడు కోరింది. ఆ 
దుఃఖంలో దశరధుడు కొయ్యబారి పోయాడు, ఇక ఆయన 





శతజయంతి (ప్రచురణ 


(నార సాహిత్యం 51 





నోటివెంట మాటేలేదు. ఆడవాళ్ళ అఘాయిత్యానికి అంతూ 
పొంతూ వుండదురా. 


మన బంగారం మంచిదైతే కంసాలి ఏం చెయ్యగలడు? ఆడదాని 
మురిపానికి దాసుడై అడిగిందే చాలని ముందాలోచన లేకుండా 
వరాలు ఇవ్వడం, దశరధుడిదే తప్పు. కైకమ్మ తనకిచ్చిన 
వరాలనే ఇప్పుడు వుపయోగించుకుంది. రాముణ్ని అరణ్యవాసం 
పంపి, భరతుడికి పట్టం కట్టమని అడిగింది. ఇందులో 
తప్పేముంది? 


ఆ తప్పులూ ఒప్పులూ భగవంతుడికే తెలియాలి. మొత్తానికి 
ఇందువల్ల లోకానికి మంచి ఉపకారమే జరిగింది. 


కుజలు తన్ను రాజుగా వరించిన సంగతి రాముడికి తెలియదా 
నాన్నా? 


ఎ౦దుకు తెలియదురా? తల్లి చెప్పిందిగా!  దశరధుడెంతకూ 
రాకపోయేటప్పటికి కైక యింటికి రాముడే వెళ్ళాడు. అక్కడ 
తండ్రి మూర్భవోయిఉన్నాడు. పెనతట్ల తన వరాల విషయం 
రాముడికి చెప్పింది. తండ్రి మాట నిలపడానికి రాముడే 
స్యయంగా అరణ్యవాసానికి వోతానన్నాడు. పెతృవాక్య 
పరివాలనముందు అతడికి జనవాక్య పరిపాలన బలమైందిగా 
తోచలేదు. 


ఇంతకూ జనవాక్యానికెవ్వరూ కావాలని ఆడ్డుపడ లేదంటారు, 
అంతేగదూ? 


అక్రరాలా అంతే. 
బాగుంది. ఇకతర్వాత యుగం ? నాన్నా, 


(త్రేతాయుగం తర్వాత ద్వాష అయుగంలోనే 
భరతవంశస్థులైన కౌరవులూ, వాండవులూ వున్నారు. వాళ్ళు 


1899-1999 


52 





నాయని సుబ్బారావు 
రాజ్యం కోసం పోట్లాడుకున్నారు. 
అదే కదూ, కురుక్షే త్రయుద్ధం ? 
అవును, మనవాడు భారతం కొంచెం చూచినట్లున్నాడే. 


కొడుక్కు అబ్బ చాలు వచ్చింది లెండి, మీకు భారతమంజో తగని 
యిష్టంగా. 


భారతమంటే ఇష్టంలేనివాడు భారతీయుడెలా అవుతాడే. ఆ 
యుద్ధంలో కొరవులంతా దుంపనాశనమై పోయారు. 
ధృతరాష్ట్రుడి కొడుకుల్లో ఒక్కడూ మిగల్లేదు. పాపం, ఆ 
గుడ్డిరాజూ, ఆయనభార్య గాంధారీ, నిరాధారులై నిలబడ్డారు. 


అ కష్టదశలో వాళ్ళను ఎవరు ఆదుకున్నారు నాన్నా? 


ధర్మరాజు వాళ్ళను ఎంతో ప్రేమతో చూచేవాడు. మరంతా 
శ్రమతో భక్తితో ధృతరాష్ట్రుడు చెప్పినట్లు చెయ్యాలి. ఆయన్ను 
మీరు కొలిస్తే నాకు ఆనందం. ఆయన్ను కష్టపెడితే నాకు 
ఎక్క డలెని దుఃఖం వస్తుంది. అని తమ్ముళ్ళకూ మంత్రులకూ 
సేవకులకూ అందరికీ ఖచ్చితంగా చెప్పేశాడు. 


ధర్మరాజూ ఎట్లాగైనా ధర్మరాజే. 


కాని గాంధారీ ధృతరాష్ట్రులకు ఒక్క  లోటుమాకత్రం 
వుండిపోయింది. 


ఏమిటది నాన్నా? 


ధృతరాష్ట్రుడికీ, భీముడికీ క్షణం పడేదికాదు. కీముడు 
దగ్గరవున్నప్పుడు ధృతరాష్ట్రుడు కొడుకుల్ని తలుచుకుని 
ఎడ్చేవాడు. ఆయన కొడుకులు తమ్ము పెట్టినపాట్లు తలుచుకుని 
భీముడికి కోపం వచ్చేది. 





శతజయంతి (ప్రచురణ 


(సార సాహిత్యం 53 





క్రో అప్పుడు మన భీమన్న ఎం చేసేవాడో? 


తం. ఎం చెయ్యడానికీ అన్న ఆజ్ఞ అడ్డువచ్చేది. కాని ధృతరాష్ట్రుడు 
ఒక్కడూ ఉన్నప్పుడు, గాంధారి కూడా వింటూ వుండగా, 
ఆయన్ను సూటీపోటి మాటలతో పొడుస్తూ వుండేవాడు. 


క్‌ ఎమనేవాడు నాన్నా, భీముడు? 


తలి, నేను చెబుతా వినరా. 


అంధుని కొడుకులయందు ఒక్కరుని తప్పిపోనీక త్రుంచితి, భూరిశక్తి 
దర్శితంబైన, మధ్యాహుపంజరము సొచ్చిన రిపురాజ్య సింహములకు 
వెడలంగవచ్చునే? వెంగులులైవారు కయ్యంబు సేసిరిగాక నన్ను 
ఎరిగిన తొడరుదురెట్టులు? దుర్యోధనాదుల తెగలార్చినట్టి, 


నాదు దోొర్టండముల , చందనంబలంది, 

కుసుమ దామముల్‌ చుట్టి, వెక్కులు విభూషమ్ముల 
నలంకరించియును, నిత్యము కొలుతు, 

దైవమిట్లు నాకు ఉరకారదక్షమగునె, అనేవాడురా. 


కొడుకు. మరెన్నైనా చెప్పండి భీమన్న భీమన్న. 


తం. అతడి కండకావరం అతడిచేత అట్లా చేయించిందిలే, ఈ 
విధంగా పదిహేను సంవత్సరాలు గడిచాయి. అప్పుడు 
ధృతరాష్ట్రుడికి వనవాసం పోయి తపస్సు చేసుకోవాలని బుద్ధి 
పుట్టింది. 

క్రొ, ధర్మరాజు అందుకు ఒప్పుకున్నాడూ? 

తం. ఒక రాగాన ఒప్పుకోలేదు. నాయనా, రాజవంశంలో పుట్టినవాడు 


యుద్ధంలోనైనా మరణించాలి, లేకపోతే తపస్సు చెేస్తూనైనా 
మరణించాలి. మనకులంలో ముఖ్యులంతా ఇలాగే చేశారు. 





1599-1999 


54 


నాయని సుబ్బారావు 





కం. 


pe 
శ్‌ 


శం, 


అ 


gue apes 


ధృత. 


ధృ. 


నన్ను అడవికి సాగనంపు - అన్నాడు. 
అందుకు ధర్మరాజేమన్నాడు? 


మ్‌రు అడవికి పోవాలని పట్టుబ డితే నేనుకూడా 
మతోవస్తానన్నాడు. 


గట్టిచిక్కే వచ్చి పడ్డదే. 


చివరకు వేదవ్యాసుడు వచ్చి ధర్మరాజుకు నచ్చజెప్పి 
ధృతరాష్ట్రుడు అరణ్యానికి పోవడానికి అతడు ఒప్ప్వుకునేటట్లు 
చేశాడు. 


ఇంకేం. వెంటనే వనవాసానికి బయలుదేరారన్నమాట. 


అప్పుడేనా? వనవాసం పోవడానికి ప్రజలు అనుమతికూడా 
కావాలిగా? 


ఏమిటీ? రాజు తపస్సుకు పోవడానికి కూడా ప్రజల 
ఒప్వుదలకావాలా? ఇది విచిత్రంగా వుందే. 


మరి ఆకాలంలో ప్రజాబలమంటే ఎమనుకున్నావురా? 


దేవా. మనం వనానికెప్తుడు వెళ్ళేది? 

గాంధారీ. మానాయన వేదవ్యాసులు అనుమతించారు. ఆయన 
(బోద్యృలం వల్ల ధర్మరాజుకూడా ఒప్పుకున్నాడు. ఇక 
మిగిలిందెల్లా మనప్రజల సమ్మతే. 


దానికింకా ఆలస్యమెందుకు? 


ఆలస్యమెమి లేదు, మన వాకిటి ముందే ప్రజాపరిషత్తును 





(ప్రసార సాహిత్యం 55 





శంబువు. 


ధృ. 


శం, 





సమావేశం చేయించమని ధర్మరాజుతో చెప్పాను. ఈ పాటికి 
ఆంతా వచ్చేఉంటారు. 


(వస్తాడు) మహారాజా, నన్ను శంబువు అంటారు. మీతో 
మాట్లాడడానికి ప్రజలంతా వాళ్ళ తరఫున నన్ను నియబుంచారు. 
ప్రజాపరిషత్తు ఇదుగో ఇక్కడే సమావేశమై ఉంది. మిరు 
చెప్పదలుచుకున్న దేదో కాస్త ముందుకువచ్చి సెలవియ్యండి. 
వాళ్ళకు ఎనబడుతుంది. 


నా ప్రజలను నేను కన్నులారా చూచుకునే ప్రాప్తి ఈ జన్నానికి 
లేకుండా పోయింది. మహాజనులారా. 


కొరవకోటియు మీరు పెద్దయు కాల 
మనగి పెనంగి యన్యోన్య సంభ 
తా ధికన్నేహులరై ప్రవర్తించితి, 
రనఘవర్తనులార, వినుడు నాదు 
కులుకు, వృద్ధునకు తపశ ఎరణంబున 
కై వనంబునకేగు టర్హకర్మ 
ముచి తకృత్యంబుల యోజమి యెరిగిన 
యదియకా, మదిముదమార మీర 


తెల్ల నాకనుజ్ఞ యిచ్చి పతివ్రతా 

తిలకమైన యీ సతీమతల్లి 

తోడునీడ యగుచు తోచి వెన్నంటిరా 

అడవఎ కంపి పుచ్చుడయ్య, నన్ను. 

(గద్దదికతతో ఆపండి, మహారాజా, ఆపండి. మీ మాటలు 
హృదయవిదారకంగా ఉన్నై. వాటిని వినలేక ప్రజలంతా గుడ్డ 
నీళ్ళు కుక్కుకుంటూ ఎలుగు రాలుపడిపోయేటట్లు ఎడుస్తున్నారు. 


తండ్రులారా, ఒక్కమాట! కొడుకులందరిని పోగొట్టుకుని 
ముసలితనంలో నిరాధారంగా నిలబడ్డ ఈ గాంధారిని చూడండి. 


7299_7999 


56 


శం, 





నాయని సుబ్బారావు 


ఆమెను చూవైనా మాకు అడవికి పోవడానికి అనుజ్ఞ ఇవ్వండి. 
ఏం మాట్లాడరు? నాకుమారుడైన దుర్యోధనుడి మూలాన మికు 
ఎన్నో ఇక్కట్లు కలిగి ఉండవచ్చు, కాని---- 


అరయ నెన్నం డైనను 

మీరలు నా కెగ్గుగాగ మెలగుటలే.దో 
పౌరపరులార, నన్నుం 

గారవమున ననుపరయ్యు, కాననమునకున్‌. 


రాజోత్తమా, ఈ మీ మాటలతో జనులంతా తమ దుఃఖాన్ని దిగ 
(యింగారు. 


భరతవంశోత్తమ. పౌరజనంబులు 
తమ మాటలుగ ఖభగవత్సన్నిధాన 
మున నన్నుపన్యాస మొనరింప పంచినయట్టి భా 
షణము లేకాగ్రబుద్ది 
నవధరింపుడు, మీ మహాన్యయంబున 
మహావిభులయందొప్పమి వెదకియైన 
కానము, మము బురు కన్నట్ట ప్ర 
జలనెట్టట్ల రక్షించితి తాదరమున, 


వినుము దుర్యోధనుండు చేసిన యనర్హ 
మొక్కటియులేదు, నిను త్రిలోకోత్తరుండు 
సత్యవతి కొడుకేమని సమ్మతించి 

వంచె దానిన చేయుము పరమనియతి. 


అదలడిబడగా మమ్మును 

విడిచితి, గురువైన శోకవేదనయే మిం 
కుడుపుకొనునప్పటికి తో 

డ్పుడు నిదగు సద్గుణములు బంధులు వోలెన్‌. 


శతజయంతి ప్రచురణ 


(సార సాహిత్యం 57 





ధృ. 





ధాత్రి, శంతనుడు, విచిత్ర విర్యుడు, పాండు 
రాజూ, నెట్టులట్ల రాజరాజు 

(ప్రజకు సంతనముగ పాలించె, నీయందు 
నతనియందు గలదె, అధిప, యెగ్గు. 


దేవీ, గాంధారీ, విన్నావా? ప్రజల అనుమతి లభించింది, మనం 
కృతార్ధులమైనాం. 


ఇక వనవాసానికి బయలుదేరుదాం. పదండి. 


ఆయుగాల్లో ప్రజా పరిషత్తులంత శక్తిమంతంగా ఉండేవి, 
తెలిసిందా? 


కలియుగమేం తక్కువ తిన్నదనుకున్నావా? ఈ యుగంలోకూడా 
ప్రజాపరిషత్తులు సక్రమంగా పని చెస్తుండేవి. కొన్ని కొన్ని 
రాజ్యాలలో అయితే రాజులనేవాళ్ళు లేకుండా ప్రజలే తమ 
నాయకుల ద్వారా పరిపాలన చేసేవాళ్ళు. 


ఆ రాజ్యాలేమో కొన్ని చెప్పు, నాన్నా? 


చిన్నప్పుడెప్పుడో చదువుకున్న దేశచరిత్ర ఇంకా జ్ఞాపక 
ముంటుందటరా? ఆల స్మృతికి తగిలింది. లిచ్చవిరాజ్యమని 
ఒకటుండేది. ఇంకా అలాంటివి చాలా వుండేవిలే. ఆలిచ్చవు 
లున్నారే వాళ్ళు రాజులేకుండా తామే పరిపాలన చేసేవాళ్ళు. 
అలాటి రాజ్యాలను ఎమనేవాళ్ళోతెలుసా? 


మాకిపుడు సాంఘిక శాస్త్రం చెబుతారు గాని దేశచరిత్ర 
(ప్రత్యేకంగా చెప్పరు నాన్నా. 


మ చదువు తగలడ్డట్టే వుంది. దేశచరిత్ర చెప్పని 
చదువెందుకురా? వాటిని గణరాజ్యాలనే వాళ్ళు. 


1899-1999 


వరి 





తం. 


తం. 


నాయని సుబ్బారావు 


ఈనాటి చదువులమిద మీ మహోపన్యాసం వినసొంపుగా వుంది 
గాని, తర్వాత ఎం జరిగిందో చెబుదురూ! 


తర్వాత దెశానికి ఒక అరిష్టం దాపురించింది. 
ఏమిటా అదిషం, నాన్నా? 
డు 


రామరామ మనదేశానికి విదేశీయులతాకిడి ఎక్కు వైంది. అనేక 
జాతులవాళ్ళు లెక్కలేనన్నిసార్లు మనదేశంమీద దండయాత్రలు 
సాగిస్తూ వచ్చారు. ఈ గందరగోళంలో నిరంకుశ పరిలాలన పెకి 
వచ్చి ప్రజాపరిషత్తులు అడుగున పడిపోయాయి. 


పరిపాలకుల, చేతిలో ప్రజలు కీలుబొమ్మలయిపోయారన్నమాట. 


అంతే. కాని దేశానికి ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా మనగ్రామాల్లో 
మాత్రం గ్రామపంచాయతీలు నిలకడగా ఉండేవి. బిటీష్‌వాడు 
వచ్చిం తర్వాత అవికూడా నీరసించిపోయాయి. 


ఇప్పుడు మనకు స్వరాజ్యం వచ్చింది కదా, వీటి పునరుద్ధరణకు 
మనవాళ్ళు పూనుకోలేదా? 


పూనుకోకేం? గ్రామరాజ్యమే స్వరాజ్యానికి గట్టిపునాది అని మన 
నాయకులెనాడో గుర్తించారు. గ్రామరాజ్యాన్ని శక్తిమంతంగా 
నెలకొల్పడానికి దేశవ్యాప్తంగా ప్రజల ప్రయత్నాలు జరుగుతున్నై. 
ఈ విషయంలో మనరాష్ట్రం ముందంజవేసినందుకు మనమంతా 
గర్వపడాలి. మనరాష్ట్రంలో ప్రజాపరిషత్తులు నెలకొల్పి వచ్చే 
నవంబరు ఒకటో తేదికి సరిగ్గా సంవత్సరమవుతుంది. 


(గామ రాజ్యాన్ని గురించి కూడా వివరంగా చెప్పు నాన్నా? 
ఇవ్వాళ ఇక చెప్పలేనురా. రేపు చెపుతాలే. ఆకలౌతుంది. 


ఒరేయ్‌. మీనాన్నకు ఏపాటుతప్పినా, వేళకు పాపాటుమాత్రం 





శతజయంతి (ప్రచురణ 


(ప్రసార సాహిత్యం 59 





తప్పడానికి విళ్లేదురా. లేవండి వడ్డిస్తాను. 
తం. రోజూ పెట్టే పచ్చడి మెతుకురలేనా ఇవ్వాళ కూడా? 


తల్లి. ఇవి పండగ రోజులని నాకు తెలియదటండీ? ఇవ్వాళ మీకు 
ఇష్టమైన మినపగారెలు చేశాను. రేపొక పిండివంటా, ఎల్లుండి 
ఒక పెండివంటా. 


తం. ఆసలు ఉన్న పండగంతా అవత లేల్లుండేనె. 


తలి. ఆనాడు తీపి తినిపిసాలెండి. ఇక లేవండి భోజనానికి. పాపం 
బాలా అలసిపోయారు. 


(ప్రసారం తేది. 29.10.60) 


1599-1999 


కుటుంబ గొరవం 


వా(తలు : 
1. సుబ్బారాయుడు - తండ్రి. 
2. సుందరి - తల్లి 
3. కృష్ణమూర్తి-కొడుకు-దుష్యంతుడు. 
4. రాజ్యలక్షి ,-కృష్ణ మూర్తిశు యసి-శకుంతల 


5. పరంధామయ్య - సుబ్బారాయుడి మిత్రుడు. 


భాషాశాస్త్రం పరిశోధకుడు 





1899- / ఆ౪౯౯ 


(సార సాహిత్యం 61 





సుబ్బారాయుడు : సుందరీ. ఓ సుందరీ. సుందరీ. ఎన్నిసార్లు పిలిచినా 


సుందరి : 


సుబ్బా : 





పలకవేమే? 


(లోపలినుంచి ఉండండి. వస్తున్నా. మీకు ఒకటే తొందర. 
పొయ్యి వూరికే పోతోంది. 


ఊరికే పోవడానికి దానికెన్ని గుండెలు. అమ్మగారికి 
కావలసినన్ని అమర్చిపుట్టే పోతుందిలే. ఒకసారి ఇలా వచ్చి పో! 


(వచ్చి) వేళగాని వేళలో ఎమిటో ఆ రాచకార్యం! త్వరగా 
చెప్పండి పోవాలి. 


ఫ్‌ నే పెళ్ళయి ఎన్నాళ్లాందే గ 


బాగానే ఉంది. పనిలేని మంగలి ఎదో చేశాడని ఇందుకే అన్నది. 
పని లేకుండా ఊరికే తీరిగ్గా కూర్చుంటే ఏమి తోచడం లేదా? 
ఇప్పు డెందుకీ ప్రశ్న? 


పనుండే అడుగుతున్నాలే చెప్పు. 
వచ్చే పౌర్ణానికి సరిగ్గా పాతికేళ్ళు. రజతోత్సవం చేసుకోవాలనా 
మీ ఉద్దేశ్యం? 


దానిక ౦ భాగ్యం. మన బాంకు బ్యాలెన్సు వేలల్లో ఉంది. రాజు 
తలచుకుంటే దెబ్బలకు కొదవేముంటుంది. అది సరే గాని, మన 
పెళ్ళి నాటికి నీకెన్నేళ్ళు! నా కన్నేళ్ళు ఫ్‌ 


ఎం, ముసలివాళ్ళమై పోతున్నామని బెంగపట్టుకుందా? 
రాజావారికి? మికు ఇరవై ఒకటి, నాకు పందొమ్మిది. 


1899-1999 


62 





సుబ్బూ: 


నాయని సుబ్బారావు 


భేష్‌. జరిగిపోయిన సంగతులు తిథులవారిగా లెక్కవేసి, 
తు.చ.తప్పకుండా చెప్పడంలో మీ ఆడవాళ్ళదే నేర్చు. 
మేము జరిగిపోయిన వాటిని నెమరుకు తెచ్చుకుని 
తృప్పిపడుతుంటాం. మీరు రాబోయే వాటిని ఊహించుకుంటూ 
పగటి కలలు కంటుంటారు. అంతే మీకూ మాకు భేదం, 


బాగా చెప్పావ్‌. అయితే మన వంశోద్ధారకుడికి ఇప్పుడు 
వయసెంతంటావ్‌? 


అయ్యో రామ. కన్న కొడుకు వయస్సు కూడా జ్ఞాపకం లేనంత 
మతిమరుక్రైతే ఎట్లాగండీ? 


కొడుకు మాటెత్తితే. చాలు, కోటప్పకొండ ప్రభకు మల్లా 
ఊగిపోతావుగా. నీవు చెబితే విని సంతోషిద్దామని! 


మొన్న బహుళ దశమికే కదటండీ మనబాబుకి ఇరవై వెళ్ళి 
ఇరవై ఒకటోయేడు ప్రవేశించింది? 


ఓటింగ్‌ హక్కు _రాబోతున్నదన్నమాట. బాగుంది. విడు 
ప్రయోజకుడై మనల్ని ఉద్ధరించేదెప్పుడే? 


వాడికేమండీ. బంగారు కొండ. ఎమ్మే ఫస్టుక్షాసులో 
వ్యాసయాడు. మన పరంధామయ్యగారి దగరెగా రిసెర్చి 
చేస్తున్నాడు. రేపో మాపో డాక్టరేటు కూడా వస్తుందాయె. 


ఆ వస్తుందిలే మహా డాక్టరేటు. వీడు సంపాదించి పెట్టడం లేదనే 
గా నాకిపుడు చింత, 


వాడంటే ఎందుకండీ మీ కింత కోపం? వాణ్ని సరిగా 





శతజయంతి (ప్రచురణ 


(ప్రసార సాహత్యం 63 





సుబ్బా : 


సుబ్బా: 





పలకరించనైనా పలకరించరు. 

ఓసి, పిచ్చిదానా, ఇన్నేళ్ళు నాతో కాపరం చేసి ఇదా నీవు 
గ్రహించింది. వాడంటే నాకెంతడ్రేమో నా హృదయాన్నడుగు 
చెబుతుంది. కొడుకుని వాడి యొదుటే మెచ్చుకుంటే వాడికి 
ఆయుక్షిణం కాదటే? ఇటువంటి పిచ్చి పిచ్చి అనుమానాలను 
దగ్గరికి రానివ్వకు. 


మాటవరసకన్నా గాని మీ సంగతి నాకు తెలియదటంతీ. 
ఇప్పుడు వాణ్ని గురించి మీ బెంగేమిటి? 


వీడు పెళ్ళెప్పుడు చేసుకుంటాడే? 


లోకంలో తలిదండ్రులు కూతుళ్ళ పెళ్ళిళ్ళు కాలెదే అని 
ఆరాటపడతారు. మీదంతా విడ్డూరమేనండి. వాడికిప్పుడేం 
తొందరొచ్చింది అంట? 


అదికాదే వాడొక్కగానొక్కడు. వాడు పెండ్లి చేసుకుని వంశం 
నఅలబెట్టాలని తండ్రి అయిన వాడి కుండదూ? ఉన్న ఒక్కడూ 
పెళ్ళి చేసుకోకుండా సంసారం పట్టించుకోకుండా ఉంటే మన 
కుటుంబగౌరవం ఎం నిలబడుతుంది? మైగా బెండకాయ 
ముదిరినా బ్రహ్మచారి ముదిరినా- - - - - 


కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా అగుతుందటండీ? వాడికేం మొగ 
మహారాజు. ఆవేళ రావాలే గాని, మా పిల్లనిస్తామంటే మా 
పెల్లనిన్తామని లక్ష మంది రారటండీ? అయినా ఈకాలపు పెల్లలు 
వాళ్ళ పెళ్ళిళ్ళ వ్యవహారం తల్లితండ్రుల టాకో 
రానిస్తున్నారటండి? యేమిటి? వాళ్ళ తారల వాళ్ళే 
వెతుక్కుంటున్నారు. 


మనవాడు కూడా అలాంటి పనెమన్నా చేశాడా యేం, 


/రాణ9-/ 999 


64 


అలో 


యబ్బా: 


నాయని సుబ్బారావు 





ఇందులో కొంప తియ్యటం ఏముంది లెండి. నాకొక అనుమానం 
ఉందండి. అది అనుమానం మాత్రమే సుమండి. 


అనాడు వాళ్ళ కాలేజీ ఉత్సవంలో మన అబ్బాయి 
దుష్యంతుడి పాత్రా ఒకమ్మాయి శకుంతల పాత్రా వేసి 
నాటకమాడారు. మనం కూడా వెళ్ళి చూశాం జ్ఞాపకముంది? 


ఆవును, 


---- ఫ్లాష్‌ బాక్‌ --- 


దుష్యంతుడు; నేను దుష్యంత మహారాజును. వేటమార్గం బయలుదేరి 


కణ్వమహామునీంద్రులకు నమస్కరించి పోదామని ఇటు 
వచ్చాను. వారెక్కడికి వెళ్ళారు? 


శకుంతల: అనంత విలాస సంపదలో జయంతుడివలె వున్న మిమ్మల్ని 





చూడగానే దుష్యంతమహారాజుూలని గుర్తించాను. ఇదుగో 
ఆసనం. ఇదుగో అర్హ్యం. ఇదుగో పాద్యం. మికు కుశలమే కదా. 
మహారాజా? కణ్యమహరులు ఇప్పుడే పండ్లకోసం అడవికి 
వెళ్ళారు. మీరు వచ్చిన సంగతి తెలిస్తే వెంటనే వచ్చేస్తారు. 
వారు వచ్చేదాకా ఒక ముహూర్తం ఇక్కడ విశ్రమించండి. 


నీ వినయానికీ, నీ మెత్తటి తియ్యటి మాటలకూ ఎంతో సంతోషంగా 
వుంది. జవ్వని. సర్వలక్షణ లక్షితములైన సకలావయవ సంపదతో 
మన్మథ రాజ్యలక్ష్మి వలె నున్న నిన్ను చూచి నా హృదయం 
సంచలించి పోయింది. నివు ఎవరి కుమార్తెవు? 


నా దిన గాధ  చాలావుంది మహారాజా. ముక్తసరిగా 


శతజయంతి (ప్రచురణ 


(సార సాహిత్యం 65 





వ 


శకుం: 





మూడుమాటల్లో చెబుతాను. నేను మేనకా విశ్యామిత్రులకు 
జన్మించాను. పుట్టగానే మా తల్లి నన్ను నిర్ణయగా మాలిని నది 
ఇసక దిబ్బ మిద పెట్టి దేవలోకానికి వెళ్ళిపోయింది. తండ్రి 
తపోవనానికి వెళ్ళిపోయారు. దిక్కులేని నన్ను క్రూరమృగాల 
పాలు కాకుండా శకుంతములు తమ రెక్కలతో కప్పి రక్షించాయి. 
అక్కడికి ఎదో పనిమీద వచ్చిన పరమ కరుణామూర్తులు 
కణ్యమహర్థులు నన్నిక్కడికి ఎత్తుకుని వచ్చి పెంచి పెద్ద చేశారు. 
శకుంతముల చేత రక్షింపబడ్డాను. కాబట్టి నాకు శకుంతల అను 
మేరు వచ్చింది. 


ఎంత చక్కని కధ! ఎంత చక్కని పేరు! లావణ్యవతీ! నిన్ను 
చూచిన క్షణంనుంచి నియందు నేను బద్ధానురాగుడనైనాను. నీ 
మనసెలావుందో మరి? 


(సిగ్గుతో) నాకూ అలాగే వుంది మహారాజా! 

నీనోటి వెంట ఎంత మధురమైన మాట విన్నాను! కామినీ! నా 
జన్మ తరించింది. నాకు భార్యవై చంద్రకాంతమణి సౌధాలలో 
సమసి, రాజభోగాలూ అనుభవించవచ్చు. 


నాకంత పుణ్యమా, (ప్రభూ. 


పుణ్యాల రాణివి! ప్రథమదర్శనంలోనే మన మనస్సులు ఒకబైనవి 
గదా. ఇక మిగిలింది పాణిగ్రహణమెే. దానికింకా 
ఆలస్యమెందుకు? క్షత్రియులకు గాంధర్వవవాహం చాలా 
ప్రశస్త మైంది. 


(సిగ్గుతో అంత తొందరెందుకు ప్రభూ? నా జనకులు 
కణ్యమహరులు కరుణానిరతులు. ధర్మస్యరూపులు, వారు వచ్చే 
వేళయింది. వారు నన్ను మీకు ఇవ్యాలిగా మరి? అప్పుడు నా 


1899-1999 


66 





నాయని సుబ్బారావు 


పాణిగ్రహణం చేదురు గాని. 


ఓసి పిచ్చిపిల్లా! మునిపల్లెలో వున్నదానికి నికు గాంధర్వ 
వివాహం సంగతి ఏం తెలుస్తుంది? ఈ వివాహంలో ఇతరుల 
ప్రమేయం ఏమీ లేదు. తనకు తానే చుట్టం. తనకు తనే గతి. తన 
నిచ్చే కర్త తానే. ఇదీ గాంధర్వ వివాహ స్వరూపం. 
ఇప్పుడేమంటావ్‌. శకుంతలా? 


అయితే మీ యిష్ట ప్రకారమే కానివ్వండి. ప్రభూ. 


ఇదుగో నా దక్షిణహస్తం. కుసుమ కోమలమైన ని దక్షిణహస్తం 
ఇటు చాచి నా చేతిలో ఉంచు. ఆ ఇప్పుడు మన పాణిగ్రహణం 
చూచి పంచభూతములాదిగా గల మహాపదార్దాలు సంతోషించి 
ఆశీస్సులు కురిపిస్తున్నాయి. ఈ క్షణంనుంచి మనం 
భార్యాభర్తలం , మన సంబంధం జన్మజన్మాలా విడతీయరానిది 
శసుయవసీ! 


= అను wm mn జం అల వా mm అ అన అ టు అలి అను అ అ దాను అ కనా 


ఆనాటి నాటకం జ్ఞాపకం వుందా అండి. 
Cy 


అవునవును. ఆనాడు మన అబ్బాయి దుష్యంత వాత 
అపూర్వంగా వుంది. ఆ అమ్మాయెవరో గాని మన్మధమొలకలా 
వుంది. చాలా చక్కగా నటించింది. 


ఇంకా నెమ్మదిగా అంటారేమిటండీ, ఆరోజు గ్రేక్రకులంతా 
పరవశులైపోతేను? ఈడు జోడూ కుదిరిపోయిందనీ, 
రతీమన్మధుల్లా వున్నారనీ అంతా అనుకుంటే. 


అయితే మనవాడు ఆ అమ్మాయిని శ్రుమించాడంటావ్‌. 





శతజయంతి (్రభురణ 


(ప్రసార సాహిత్యం 67 





సుబ్బా: 


సుబ్బా: 


ఆల 


యల; 


అది నా అనుమానం మాత్రమే సుమండీ. అయినా తండ్రీ చాలు 
ఎక్కడికి పోతుంది లెండి. 


ఓస్‌. ఇప్పుడు ఎం మాట్లాడినా చెల్లి పోతుందనా, నీ వుద్దేశ్యం. 
అప్పుడు ఎవరికోసం ఎవరు అలమటించి పోయింది, ఆ 
పరంధాముడికి తెలుసు. 


ఆ పరంధామయ్యగారికి తెలియందేముంది? ఆయన మీకు 
ఆబాల్య స్నేహితుడు, మీ అబ్బాయికి గురువు. 


నేను భగవంతుణ్ణి ప్రస్తావిస్తే, నీవు మన పరంధాముడికి 
అన్యయించావే. వాడిలాంటి స్నేహితులు దొరకడం చాలా 
దుర్లభం సుందరీ. వాడే సమయానికి ఆనాడు సహాయం రాకపోతే 
మన జీవితాలు ఏమై ఉండేవో అనుకుంటాను. అయితే వాడికి 


మన అబ్బాయి వ్యవహారంలో కూడా ప్రమేయం వుందీ? 
ఎమో, ఆ సంగతి నా కెలా తెలుస్తుంది? 


అది సరే గాని, ఆ అమ్మాయి కులగోత్రాల సంగతేమిటి? ఎమన్నా 
కనుక్కున్నావా? 


బాగానే వుంది. ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు 
సోమలింగం అన్నట్లుగా ఉంది మీ ధోరణి. ఇది నా అనుమానం 
మాత్రమేనని ఇప్పటికి రెండుసార్లు చెప్పాను. ఇది మూడోసారి -- 
అయినా మీ వెర్రిగాని ఈ ఇరవయ్యో శతాబ్దం ఉత్తరార్థభాగంలో 
ఇంకా కులగోత్రాలేమిటండీ? 


అనాదినుండీ ఉన్నవి ఇవ్వాళ మనం పొమ్మంటే పోతాయటే? 


ఎమో ఆ సంగతి నాకేం తెలుస్తుంది? తెలిసినవాళ్ళు మాత్రం 





1899-1999 


68 


నాయని సుబ్బారావు 





సుబ్బా; 
ఇతో 


(0౮౦; 


పసుబా సో 


సుటా ఫో 


ఇవి పోవాలనే అంటున్నారు. 


బందుకంట? 

ఎందుకో నాకేం తెలుసండీ? ఇవి జాతీయ భావానికి 
వేరుపురుగులై దేశ ఐకమత్యాన్ని దేశ గౌరవాన్నీ 
మంటగలుపుతున్నాయట. 


అయితే మరి కుటుంబగౌరవం మాటేమిటి? ఈ కులాలూ 
గోతాలూ పోయిన నాడు కుటుంబగౌరవం మంట కలిసిపోదూ? 
తల్లీ కొడుకూ ఒకటై ఎదో ఎత్తు ఎత్తినట్లున్నారు చూస్తే! ఈ 
పప్పులు నా దగ్గర వుడకవ్‌. మనది దుర్వాసమహాముని గోత్రం, 
తెలుసా ? 


ఆ సంగతి ఒకరు చెప్పాలటండీ? మీ ముక్కుమిది కోపమే 
అందుకు సాక్షి. 


నాముక్కు మీది కోపం ఎవ్వర్నీ ఎమీ చెయ్యదులేవే. కాకపోతే 
ముక్కు దురదపెడుతుంది. గొకగానె ఆకోపం కాస్తా ఎగిరి 
చక్కా గాలిలో కలిసి పోతుంది. మరి కొందరుంటారు చూడు 
వాళ్ళకు కోపం గొంతులో గురగుర మంటుంది. వాళ్ళవల్లనే 
(ప్రపంచానికి ఎక్కువ ప్రమాదం. 

నాకు అదీ వద్దు ఇది వద్దు. నాకాలమిట్లా గడిచి పోనివ్వండి. 
ఇంతకూ ఆ అమ్మాయి సంగతి చెప్పకనే పోతివి గదా? 


అయ్యో రామ. నాకు తెలియదంటుంటే నమ్మరేమిటండి? 
అదుగో, అబ్బాయి వస్తున్నాడు. వాణ్ని అడగండి. 


(కృష్ణమూర్తి వస్తాడు 





శతజయంతి (ప్రచురణు 


(నార సాహిత్యం 69 





సుబ్బా: 


ఏం రా, వంకోద్ధారకా. ఎవరీ అమ్మాయి, ఏమిట్‌ కథ? 


కృష్ణమూర్తి: ఎ అమ్మాయి. నాన్నా? 


సుజా ఎ 


కః 


సుబా సో 


కృ: 


సుబా పో 


సుబా ఎ 


కః 


సుబా ఎ 


ర్చ; 


ననన 


ఆనాటి శకుంతలరా, 


శకుంతల, మేనకా విశ్వామిత్రుల కూతురు. కణ్వమహర్షి 
పెంపుడు బిడ్డ. దుష్యంతుడి భార్య. ఇలీల మహారాజు కోడలు. 


నీ మహాభారత జ్ఞానం అమోఘంగా వుంది రా అబ్బాయ్‌ 
ఆనాడు నీతో వేషం కట్టిన అమ్మాయిని గురించిరా నే నడిగింది? 
ఆమె శకుంతలవంటి ఒక భారతీయ నారి, నాన్నా మా 
గురువుగారి దగ్గర నాతో పాటు రిసెర్చి చేస్తూ వుంది. 

ఓహో. దీనికంతకూ మూలకారణం ఆ పరంధాముడేనవ్షమాట ? 


అన్నిటికీ మూలకారణం ఆ పరంధాముడే కదండీ? 


ఇక కట్టి పెట్టు నీ వేదాంతం. ఒరేయ్‌, కిష్టాయ్‌. ఆ అమ్మాయి 
కులగోత్రాల సంగతి ఎమన్నా తెలుసుకున్నావా? 


అవి తెలుసుకోవాలన్న వూహే నాకు కలగలేదు. నాన్నా, 
కులగోత్రాలు తెలియని పిల్లను గ్రేమించి కుటుంబగౌరవం 
గంగలో కలపడం తెలుసూ నీకు? ఇటువంటి కులనాసకులు 


వుంటే ఏం, వూడితేయేం? 


ఏమిటి నాన్నా యీ అద్ధం లేని ఆవేశం? 


1899-1999 


70 





సుబ్బా; 


ర్చ: 


పసుబా ఎ 


కః 


నాయని సుబ్బారావు 


మీ నాన్నకు ముక్కు మహా దురదగా వుందిలే, నాయనా. 


(కోపంగా) ఉంటుంది. వుంటుంది. నీవూ నీ కొడుకూ కలిసి పన్నిన 
ఈ పన్నాగ మంతా అర్టమైందిలే. మన కుటుంబగౌరవానికి 
బఎంతహాని తలపెట్టారరా మీరు. అటు ఏడుతరాలవారూ, ఇటు 
ఎడు తరాలవారూ, మీ అఘాయిత్యానికి అంతరిక్షంలో అలో 
లక్ష్మణా అని ఎలా అఘోరిస్తున్నారో. అరు నూరైనా సరే 
నూరారైనా సరే ఇది జరగటానికి వీల్లేదు. ఎంతమాత్రం ఏల్లేదు. 


(బాధాసూచక స్వరంతో) నాన్నా! 

రామా. పరంధామా. ఏమిటీ విపరీతం? 

ఆ పరంధాముడి దగ్గరే తేలాలి ఈ విషయం. దిని అంతు 
తేలకుండా ఈ రాత్రకి నిద్రపోతే నాపేరు సుబ్బారాయుడు కాదు. 
నేనిపుడే వెడతాను. (దురుసుగా వెళ్ళిపోతాడు) 

ఎందుకమ్మా. నాన్న అలా అగిరాముడై పోయాడు? 

ఆయన కోపం అంతేలే నాయనా. వట్టి తాటాకులమంట. ఆయన 
పరంధామయ్య గారి వద్దకు వెళ్ళడం అదీ మన మంచికేలే. 


ఆయనకంటే ముందుగానే మన మక్కడికి చేరుకోవాలి. పద. 
పోదాం. 


పరంధామయ్య; (అర్ధభేదాన్ని సూచించే ఉచ్చారణతో కొన్ని వాక్యాలు 





చదువుతుంటాడు) 


వాడు పో లేదు. 


శతజయంతి (ప్రచురణ 


(నార నాహిత్యం 71 





వాడుపో లేదే! 
వాడేపోటే దే? 
వాడూ పో లేదే? 


సుబ్బారాయుడు: హాడావడిగా వస్తాడు. ఎవడ్రా. నీవు పొమ్మంటే పోకుండా 


సుబ్బా; 


సుబ్బా: 


ర 


బ్రో 


సుబా సో 





మొండికెత్తిన ఆ అభాగ్యుడు? ఇంకా చూస్తావేం, మక్కెలు 
ఐరగదన్నకుండా? 

వచ్చావా, సుబ్బారాయడూ? రా రా! నీ కోనమే ఎదురు 
చూస్తున్నా. మన మాటకు ఎదురు చెస్చువాడెవడున్నాడులే? 


అయితే ఈ పారాయణమేమిటి, పరంధాముడూ? 
ఇది భాషాశాస్త్ర పరిశోధనలే. మన దేశంలో ఇది ఇంకా 
బాల్యావస్థలోనే వుంది గాని, అమెరికా రష్యా మొదలైన దేశాల్లో 


ఇది చిలవలు పలవలై బహుముఖంగా వ్యాపిస్తూవుంది. 


మంచిపనేలే. ఇప్పుడు నేనెందుకు వచ్చానో తెలుసా? వీడి 
సంగతేమిటో తేల్చుకు పోదామని వచ్చాను. 


విడంటే ఎవడు? 
ఇంకెవరున్నారు? అస్మత్‌ కుమార రత్నం. భవత్‌ శిష్యమాణిక్యం. 


వాడికేం. నిక్షేపమంటివాడు. వాడు కన్నడరాజ్య రమారమణుడు. 
కాబోతుంటేను. 


ఓయ్‌. పరంధామా. భాషా పరిశోధనలో ని బుర్ర వేడెక్కి 
పోయినట్లుంది. రాజులే లేని ఈ ప్రజాస్వామిక యుగంలో ఇంకా 
రాజ్యాలేలడమేమిట్రా. నీ మొగం? 


1899-1999 


72 





పసుబా పో 


గ్ర 


ల్లో 


ల్లో 


నాయని సుబ్బారావు 


వాడు ఏల బోయేది (పేమరాజ్యమోయ్‌. ఆంధ్రుడైన శ్రీ కృష్ణ 
దేవరాయలు కన్నడరాజ్యలక్ష్మి కరగ్రహణం చెయ్యబోతున్నాడు. 
ఏమంటావ్‌, దీనికి? 


ఆవిడ కన్నడులపిల్లా? పేరు రాజ్యలక్ష్మా? పేరు బాగానే వుంది. 
కాని ఎంత అన్యాయానికి ఒడిగడ్డావురా, పరంధాముడూ, ఈ 
పెండ్లి జరగడానికి విళ్లేదు. 


ఏం, నాయనా. శుభమస్తు. నీ కొడుకు పెళ్ళిచేసుకో బోతుంటే 
మధ్య నీకేమొచ్చి పడింది? 


ఈ జాతి భేదపు పెండ్లికి ఒప్పుకోమంటావట్రా, నన్ను? ఇలా చేస్తే 
ఇంకేమన్నా వుందీ? నా కుటుంబ గౌరవం గుంటబెట్టి 
గంటవాయించినప్లైగదట్రా. 


ఇందులో జాతిభేదమేముంది ? 


ఒరేయ్‌, నీకు పూర్తిగా మతిపోయినట్టుంది. మనం ఆంధ్రులం, 
వాళ్ళు కన్నడులు, ఇది జాతిభెదం కాకపోతే మరేమిట్రా? 


నాకు కాదు మతిపోయింది, నికు! ఆంధ్రులూ కన్నడులూ 
అత్యంత సన్నిహితులని చరిత్ర ఉద్దోషిస్తున్నది. మొదట్లో ఇద్దరూ 
ఒకటే. తర్వాత వేరైనారు. అయినా ఇప్పుడు ఆలోచించవలసింది 
మనం ఆంధ్రులమనీ, వాళ్ళు కన్నడులని కాదు. మనమంతా 
భారతజాతి అనే భావం పెంపొందించుకోవాలి. 


ఈ పడికట్టు మాటలకేం లేవోయ్‌, ఎన్నైనా చెప్పొచ్చు. ఒక 
యింట్లోనే అయ్య ఆంధ్రం అమ్మ కన్నడం మాట్టాడుతుంటే ఇక ఆ 
సంసార సౌరభ్యం చెప్పక్కర్లేదు. 





శతజయంతి (ప్రచురణ 


(సార సాహిత్యం 73 





ఘరం।; 


ల్లో 


ర 


గ్లో 


ర్ట 


గ 


ఆ జాతిభేదమెలాంటిదో, ఈ భాషా భేదం కూడా అలాటిదే. ఆ 
నాడు శకుంతల వేషం వేసింది గదా ఆ అమ్మాయి, తెలుగు 
మాట్లాడడంలో యాస ఏమన్నా కనిపెట్టావా, నీవు? 


లేదు, తెలుగువాళ్ళు మాట్లాడినట్లు స్వచ్చంగా మాట్లాడింది. 


తెలుగు కన్నడం అంత దగ్గరగా వుండే భాషలు. జాతి భేదాన్ని 
అధిగమించినల్లె మనం ఈ భాషా భేదాన్ని కూడా అధిగమించాలి. 
అసలు భాషలను బట్టే గదా, ఇన్ని రాష్ట్రాలనీ ఇన్ని జాతులనీ 
మన దేశంలో ఎర్చడ్డది. భారత దేశంలో ఇన్ని భాషలు ఉన్నా 
వారిలో ప్రతిఫలించే సంస్కృతి అంతా ఒకటే. 


అయితే ఆ అమ్మాయి కులగోత్రాల మాటేమిటి? 
ఆ అమ్మాయి కులానికేం , నిక్షేపమైన కులం. 


ఇంతకూ ఆవిడది మన కులం అవునా, కాదా? ఆ సంగతి తేల్చి 
చెప్పవోయ్‌. నన్ను చంపక. 


ఒరే, పిచ్చివాడా. కృతయుగంలో కులాలక్కడున్నాయిరా. 
తర్వాత యుగాల్లో వచ్చాయని మన శాస్తాాలే చెబుతున్నాయి. 
కలియుగంలో వర్ణసంకరమై పోతుందని అవే ఘోషిస్తున్నాయి. 
కృతయుగం మళ్ళీ వస్తున్నదన్నమాట. కృతయుగం వస్తున్నదని 
సంతోషించక, కులాలు పోతున్నాయని ఎడవడ మెందుకూ? 


(కోపంతో ఆ అమ్మాయిది మన కులం కూడా కాదన్నమాట. 
నన్ను సర్వనాశనం చేశావురా, పరంధాముడూ, నా కుటుంబ 
గౌరవం కాస్తా నట్టేటముంచావు. నీవు మిత్రరూపంలో వున్న 
శత్రువ్విరా నాకు. 





1899-1999 


74 


శురంః 


సుబ్బా: 


సుబా ఫో 





నాయని నుబ్బారావు 





ఆగవోయ్‌, దుర్వ్యాసమహాముని, ఆగు! ఎంత సేపటికి 
కుటుంబగౌరవమో కుటుంబగౌరవమో అని అమఘోరిస్తావ్‌. 
కులాలను బట్టీ గోత్రాలను బట్టి వస్తుందా కుటుంబగౌరవం? 
కుటుంబంలో వుండే మనుష్యుల ప్రవర్తనను బట్టి వస్తుంది. ఆ 
అమ్మాయి సకల సద్గుణరాశి . నీ కుటుంబానికి ఎనలేని గౌరవం 
తెస్తుంది. నా మాట నమ్ము. 


పలకడు, 


మాట్లావేం తమ్ముడూ. మనసులు కలిసినప్పుడు మరి ఇతర 
పట్టింపులతో పనేమని, ఈ కార్యానికి సాహసించాను. నీ 
మనస్సుకు నెప్పి కలిగించానని ఇప్పుడు తెలుసుకున్నాను. నీ 
యిష్టం వచ్చినట్లే కానియ్యి. మన స్నేహం ఈనాటిది కాదు. 
కావాలంటే నాహృదయం చీల్చి చూచుకో. అందులో ప్రతి రక్త 
బిందువు ఈ మన అమలిన స్నేహంతో నిండి వుంటుంది. ఎ 
పరిస్థితుల్లోనూ మన స్నేహానికి విఘాతం రానియ్యకు, తమ్ముడూ. 


(ఆవేశంతో) అన్నా పరంధామా. 

(ఆర్జంభావంతో) తమ్ముడూ. 

అన్నా! ఈ నా జీవితం నివు పెట్టిన భిక్ష. కులాభిమాన గర్వంతో 
మూసుకుపోయిన నా కళ్ళు తెరిచావ్‌. నీ యిష్టం వచ్చినట్లే 


కానియ్యి. చిరంజీవులు ఇప్పుడిక్కడ వుంటే ఎంత బాగుండును. 


తమ్ముడూ! నేను ధన్యుణ్ణి. గదిగుమ్మం వైపు తిరిగి. ఓ అభినవ 
శకుంతలాదుష్యంతులారా. ఇక రంగం మీదికి దయ చెయ్యండి. 


అమ్మా. సుందరమ్మా. నివు కూడా రా అమ్మా. 


(ముగ్గురూ గదిలో నుంచి వస్తారు. 


శతజయంతి (ప్రచురణ 


(ప్రసార సాహిత్యం 75 





సుబ్బా. 


క. 





ఆశ్చర్యంతో. వీళ్ళంతా ఇందాకటి నుంచి ఇక్కడే వున్నారూ? 
బంత నాటక మాడావురా, పరంధాముడూ. 


ఏం చేస్తాంరా, మరి నీ ఉగ్ర నరసింహావతారానికి హడిలిపోయి నీ 
భార్యా కొడుకూ ఇక్కడికి పరుగెత్తుకొచ్చారు. అప్పుడు 
రాజ్యలక్ష్మి ఇక్కడే వుండి. ఒరేయ్‌, కృష్ణమూర్తి. ఇంకా సిగ్గు 
పడతావెందుకురా. ఆనాడు అఖినవశకుంతలా కరగ్రహణం 
చేసినట్లు--- 

అది నాటకమండీ. 


అది నాటకమైతే, ఇది జగన్నాటకం రా, శిష్య చూడామణి! 


అమ్మాయ్‌, రాజ్యలక్ష్మీ. శ్రీకృష్ణదేవరాయలు రాజ్యలక్ష్మీ 
కరగ్రహణం చేస్తాడట, కుడిచెయ్యి చాచమ్మా. 
మామగారేమంటారోనని భయంగా వుంది. 

వాడిది దుర్వాసమహాముని గోత్రంలే అమ్మా. అందుకని 


వుండుండి ముక్కు దురద పెడుతుంటుంది. అంతే. అంతేగాని 
మ మామగారంత మంచి మనిషి వున్నాడటమ్మా, ఈ 
(ప్రపంచంలో. వాడు వట్టి అల్బసంతోషి. వాడి ముక్కోపానికి 
మందు మీ అత్తయ్యకు బాగా తెలుసుననుకో. కొత్తకోడలివి నీవు 
కూ డా తెలుసుకోవడం మంచిది. 


ఏమిటండీ, అదీ? 


మీ మామగారు తిండి దగ్గర వట్టి మొగమాటం మనిషి, 
రాజ్యులక్తీ ్మ! వేయించుకోవాలని మనసులో వున్నా, వెయ్యడానికి 
వచ్చినప్పుడు సాకు సాకని చెయ్యి అడ్డం పెడుతుంటాడు. నీవు 
మాత్రం వడ్డనకు వచ్చినప్పుడల్లా అదేమి గమనించకుండా ఒక 
బేకు బేకి పోతూవుండు, దాంతో వాడి తిక్క కుదురుతుంది. 


1899-1999 





కృ 


నాయని సుబ్బారావు 


---సన్నగా నవ్వుతుంది- 
ఎందుకన్నయ్యాా, కోడలు నవ్వుతున్నది? 


కన్నడ భాషలో సాకు అంటే చాలనీ, బేకు అంటే వెయ్యమని 
అర్థవమ్మా. 


(అంతా పగలబడి నవ్వుతారు 


ఇక నీ కుడిచెయ్యి ఇలా అందించు, లక్ష్మీ. ఆం. ఈ నిమిషం 
నుంచీ మనం దంపతులం. మన సంబంధం నిత్య మైంది. 


ఎవరన్నా మంగళం పాడితే బాగుండునే. 

ఒకరు పాడడ మెందుకూ? ఒరేయ్‌ కృష్ణమూర్తి. ఇన్నాళ్ళూ 
మీరిద్దరూ డ్యుయెట్లు పాడి పాడి విసిగి వేసారి పోయారు. ఇక మి 
జీవితమంతా కోరసులమయమే. ఒక కోరస్‌ అందుకోండి. 
కుటుంబగొరవాన్ని గురించి పాడండి. 


(ప్రసారం తేది 27-9-61) 





శతజయంతి (ప్రచురణ 


వా(తలు. 


1899- 999 


ఒకే మాట 


. ఆం(ధుడు 


కర్ణాటకుడు. 
తమిళుడు. 


కేరళుడు. 


. భారతమాత. 


78 నాయని సుబ్బారావు 





ఆంధ్రుడు. మా ఆంధ్రజాతి వున్నదే, విన్నావా చాలా పురాతనమైన జాతి, 
వేదాల్లో కూడా మాపేరుంది. 


తమిళుడు. వేదాలు పుట్టకముందు కూడా మా ద్రావిడ జాతి వుంది. ఇది 
ఐన్నావా? 


కన్నడుడు. కావేరినది ఎప్పుడుపుట్టిందో ఎవరు చెప్పగలరు? మా కన్నడ 
జాతి పుట్టుక కూడా అంతే. ఇది వినండి ముందు. 


కేరళుడు. సముద్రం ఎప్పుడు పుట్టింది? కొండలెప్పుడు పుట్టాయ్‌? 
కొబ్బరిచెల్లెప్పుడు తలలెత్తాయి? మా కేరళజాతి ఆనాటిది. 
తెలుకోండిప్పుటికైనా. 


తమి. అసలీదేశంలో మొట్టమొదటవుంది ఒకే ఒక జాతి, అది ద్రావిడ 
జాతి. ఒకే ఒక భాష, అది ద్రావిడభాష. ఆ ద్రావిడజాతికి మేమే 
వారసులం. 


కెర. ఆ వారసత్వపు హక్కు మాకూ వుం దిలేవయ్యా. నీమొగాన్నే 
పొద్దు పొడవలేదు. 


తమి. మా అరవభాష స్వచ్చ మైన ద్రావిడభాష. 


ఆంధ్రు. అరవగోడు చింతగుగ్గెళ్ళు అని మాలో ఒక సామెత వుంది. మీ 
అరవం చెఎకి అంత సొంపుగా వుంటుంది. 


తమి. మ తెలుగు సంగతే చెప్పు. దానికి స్వతంత్ర ప్రతిపత్తి 
ఎక్క డేడ్ఫింది? నూటికి తొంభైపాళ్ళు సంస్కృతమేగా 
అందులో? 


కెర. సంస్కృత భాషను మేమూ స్వికరించాం. మా మణిప్రవాళ శైలి 


వలవల 
శతజయంతి (వభురణు 


(సార సాహిత్యం 79 





ఆ౦(ధ్ర. 


కన్న, 


ఆం(ధ. 


తేయి. 


కన్న, 


అం(ధ్ర. 


కన్న, 


తమి. 


ఆం(ధ్ర. 





అందుకు సాక్షి. 


పెరుగూ వడ్లూ కలిపి పిసికినట్లే వుంటుంది మీమణి (ప్రవాళ శైలి. 
మేమలాకాదు. సంస్కృత పదాలను తత్సమాలుగా మార్చి 
తెలుగు మాటలతో అతికి పోయేటట్టుగా చేశాం. అందుకే మా 
తెలుగు అంత శ్రావ్యంగా వుంటుంది. 


మీ తెలుగెక్కడ నుంచి వచ్చింది? మా కన్నడంలోనుంచే 
వచ్చింది. మీ ఆదికవి నన్నయ్య మా వాడే. 


నన్నయాది కబత్రయం రచించిన మహాభారతం లాంటి (గంధం 
మీ భాషల్లో ఎది? 


నన్నయ్య మివాడని ఎంత మురిసి పోతున్నావయ్యా, 
తెలుగురాయుడా. నన్నయ్య మా అరవవాడు. మీదేశానికి వలస 
వచ్చాడు. 


ఇది మరీబాగుంది. నన్నయ్య ఆచ్చం కన్నడుడని ఆపేరే 
చెబుతుంటే, అరవవాడంటా వేమిటి? 

ఎవరేమన్నా నన్నయ్య ఆంధ్రుడే. ఆయన భారతం వంటి గ్రంధం 
మీ భాషల్లోవుంటే చెబుదురూ, అప్పుడు తెలుస్తుంది మీ పస? 


మా పంపడు రాసిన భారతం చదువుకో, మీ నన్నయ్య పస 
బయటపడుతుంది. 


పోనీ భారతం అందరూ రాశారుగా వాల్మీకి వ్రాసినంత పసందుగా 
రామాయణం ఎవరు రాశారో చెబుదురూ? ఆ ఖ్యాతి మాదే. 
మాతమిళంలో కంబరామాయణం అందుకు సాక్ష్యం. 


మా వాళ్ళూ రాశారు లేవయ్యా, రామాయణాలు, మా ఎర్రాప్రగడ 


1899-1999 


80 


నాయని సుబ్బారావు 





తయి. 


కర. 
తమి. 


కన్న. 


ఆం(ధ్ర, 


తమి. 


కర. 


కన వ 


ఆం(ధ. 


కేర్ర, 


రామాయణమే వుంటే మీ కంబరామాయణం సంగతి తెలిసి 
వచ్చెది. 


మ తెలుగు కవులు వట్టి భట్రాజులు. మా కవులు సర్వతంత్ర 
స్వతంత్రులు. మా నత్కీరుడువంటి స్వతంత్రుడు మీలో 
కంచుకాగడా వెట్టి వెతికినా కనపడడు. 

ఎం వెలగ బెట్టాడయ్యా మీ నత్కీరుడు? 

ఎమీ? పరమేశ్వరుడు చెప్పిన పద్యంలోనే తప్పు పట్టాడు. 

అంత దురహంకారి కవేమిటయ్యా? 

అందుకే కుష్టురోగంతో తీసుకున్నాడు. మా పోతన్నను చూడండి, 
ఎంత స్వతంత్రుడో, అంత వినయ సంపన్నుడు. భక్తిలో 
ఆయనకు సాటి మీలో ఎవరున్నారు? చెప్పండి చూతాం. 
ఎంతసేపటికి గతకాలపు గొప్పను త్రవ్వి పాయ్యడమే మీకు 
మిగిలింది. జాతికి ప్రతినిధిగా నిలువగల కవి ఈనాడు మీకు 
ఎవరున్నారు? మాకు మా సుబ్రహ్మణ్య భారతి వున్నాడు. 

మాకు మా వల్లతోల్‌ మహాకవి వున్నాడు. 

మాకు మా బెందె వున్నాడు. 

ఒక్కడితో తృప్తిపడి సరిపెట్టుకోవలసిన కర్మ మాకం పట్టింది? 
మాలో ఊరూరా వాడావాడా ఇంటింటా మహాకవులే. ఏ 


తెలుగువాణ్ణనాసరె, కదలిస్తే కవి, మెదిలిస్తే మహాకవి. 


బాగావుంది. ఆంధ్రానామనేకత్వం అనేమాట వృధా పోలేదంటావు. 


మానిన నానా ననా నినన ననిన నడపమని నావను బలు నునతగడునన వలుడు బాప మ సస బస పక కా 


శతజయంతి (ప్రచురణ 


(ప్రసార సాహిత్యం 81 





తయ. 


కన్న. 


ఆం౦(ధ్ర. 


కన్న. 


ఆం(ధ. 


తేయి. 


ఆం(ధ్ర. 


తము. 


ఆం(ధ. 





దానికేంగాని, అద్వైతమత (ప్రతిష్టాపనాచార్యుడు శంకరాచార్యులు 
మావాడు. దీనికేమంటారు? 

ఆయన వాదాన్ని పరాస్తంచేసిన విశిష్టాదై కతమత స్థాపనాచార్యుడు 
రామానుజాచార్యులు అరవవాడు. 


ఇద్దరి వాదాలనూ ఇంటి దారి పట్టించిన దైతమత స్థాపనా 
చార్యుడు మధ్వాచార్యుడు మా కన్నడవాడు. 


ఆటవెలది వాదమంజీరధ్వనిలో సర్వ వేదాంత సారమూ 
వెలయించిన మాయోగి వేమన్న ముందు వీళ్ళంతా ఎందుకు 
పనికివస్తారయ్యా. 

మతావేశంలో భక్త్యుత్సాహంలో మా బసవేశ్వరుణ్ణి మించిన 
వాళ్ళవ రున్నారయ్యా అంటాము. 


బసవేశ్వరుడు వట్టి హింసావాది. భక్తివిషయంలో మా భద్రాద్రి 
గోపన్న అద్వితీయుడు. 


ఈ _ విరశైవులకూ వీరవైష్టవులకూ ఆదిమగురువులు మా 
నాయనారులూ, మా ఆళ్వారులున్నూూ ఆ సంగతి తెలుసా మీకు. 


వ్యక్తులసంగతలా ఉంచండి. మా తిరుపతి వంటి దివ్య క్షేత్రం మీ 
కవరికైనా వుంది? 


మా రామానుజాచార్యులు లెకపోతే ఆ తిరువెంగడం సంగతి 
తెలిసివచ్చేది. అది అసలు మాదే. దాన్ని మీరు కైంకర్యం 
చేసుకున్నారుగా, మహానుభావులు. 


మీరు మాత్రం సామాన్యులా స్వామి? మా తిరుత్తని 
నరసింహన్వామిని గుట్టుచప్పుడు కాకుండా తర్ణించుకువోలా? 
తిరుపతి సంగతి అలా వుంచండి. మా శ్రీశైలం మాటేమిటి? 


1899-1999 


82 





కన్న, 


తమి. 


అంధ్ర. 


కన్న. 


కన్న. 


తమి. 


ఆం(ధ్ర. 


కేర. 


ఆంధ్రు. 


నాయని సుబ్బారావు 


మా మల్లికార్డునస్వామి వంటి దైవం నభూతోనభవిష్యతి 
అంటాను. 


అంటావంటావు. మాకన్నడింటి ఆడపడుచు మా భృమరాంఓక 
పుణ్యం కట్టుకోబట్టి ఆయనకా పేరు ఊరు దక్కాయి. 


దేవతల  సంగతెందుకయ్యా. మానవ ప్రతిభను చెప్పండి. 
సంగీతంలో మా అరవలం అందెవేసిన చేతులంటాను. కర్ణాటక 
సంగీతం మాసొమ్ముు కాదంటారా? 


కాదనం, మహానుభావా. కాదనం. కాని ఆ సంగీతం మూర్తిగొన్న 
త్యాగయ్య ఎవరో చెప్పమంటాం. ఆ సంగీతసాధనకు తెలుగు 
కీర్తనలే మీ కెందుకు శరణ్యం కావాలి అని అడుగుతాం. 

మా కావేరీ జలాలు పెట్టిన భిక్ష గదటయ్యా మీ సంగీతం. 
మాస్వాతి తిరణాళ్‌ సంగీత కళలో నిధి అని తెలియదా మికు. 
మీరు సంగీతం ఒక్కటే చెప్పుకుంటున్నారు. భావరాగతాళ 
సమ్మిళితమయిన భరతనాట్యంలో మమ్మల్ని మించిన వాళ్ళు 
లేరు. 

మ అరవలా? ఎంత అఘాయిత్యమయ్యా సిద్ధేంద్రయోగి 
ప్రసాదించిన మా కూచిపూడి నాట్యం ముందు మీ భరతనాట్యం 
ఎందుకు పనికి వస్తుంది? 


మా కధాకళీ ముందు ఇవన్ని బలాదూర్‌. 


మా తోలుబొమ్మలాట కంటే గొప్పదా మీ కధాకళీ? ఆ మాకళ 
జగద్విఖ్యాతమైంది. సుబుత్రా జావా మలయా-- 





శతజయంతి (ప్రచురణ 


(నార సాహిత్యం 83 





తమి. ఆగవయ్యా ఆగు. తోలుబొమ్మల నాడిస్తూ మీరా దేశాలన్ని 
తిరిగారు. మేము వాటిని జయించి అక్కడ మా రాజ్యాలు 
వష కిలచాలి, తెలుసా? 


కన్న. ఎవరయ్యా మిలో ఆ మొనగాడు? 


తమి. మా రాజేంద్ర చోళమహారాజు. ఆయనకు గంగైకొండన్‌.. అనే 
కురుదుంది. 


ఆం(ధు. మంచి బిరుదే సంపాదించాడు మి రాజు. పోయి పోయి 
గంగనీటిని జయించాడూ? మంచి మొనగాడయ్యా మి 
మహారాజు. 


తమి. నీ శబ్దజ్ఞానం అఘోరించినల్లే వుంది. గంగ ఒడ్డున కూడిన 
మైన్యాలను చితకగొట్టాడు మా మహారాజా. 


ఆంధ్రు. మీ రెంతసేపటికి నిన్నమొన్నటి గొప్పలు చెప్పుకోవలసిందే. 
క్రీస్తుకు పూర్వమే మాశాతకర్ణి గంగ ఒడ్డున పాటలీపుత్రం 
కోటబురుజులమీద తెలుగు జెండా ఎగరేశాడు. 


కన్న. _ ఎమిటేమిటి! శాతకర్ణి మీవాడా! ఎంత అఘాయిత్యానికి 
ఒడిగట్టావయ్యా! కర్ణి అనేమాటే చెబుతుంది. అతడు మా 
కర్ణాటకుడన, శాతవాహనులు మా కన్నడులు-బళ్ళారి మండలం 
వాళ్ళ జన్మభూమి. 


ఆంధ్రు. సృష్యాది నుంచి మాదైన బళ్లారి సీమను అన్యాయంగా దత్తం 
చేసుకుని ఇప్పుడీమాట అంటున్నావా? నీ నోటి కడ్డమేముంది? 
తుంగభద్రకూడా మాదేనంటావా ? 


కన్న, ఆహా అక్షరాలా. తుంగభద్ర మాదే. 
నను ముతత పనన 


1899-1999 


84 





ఆం|ధు. 
కేర. 


ఆం[ధ్రు. 
తయి. 
ఆంధ్ర. 
కన్న. 


కల 


ఆ౦(ధ్రు, 


కన్న. 


ఆం(ధ్రు. 





నాయని సుబ్బారావు 


పోనీలే. మా కృష్ణా గోదావరులే మాకు చాలు. 
ఆ మాట బిగరగా అనకు. మహారాష్ట్రులకు కోపం వస్తుంది. 


ఎవరికి కోపం వస్తే మాత్రం మాకేం భయం? మా ఆంధ్రశౌ ర్యం 
యొక్క తీకష్టత వాళ్ళు చవి చూస్తారు. 


వహహ్వా. చెప్పుకోక చెప్పుకోక మీ శౌర్యమే చెప్పుకోవాలి. 
మీది ఆవకాయ శౌర్యం, గోంగూర ధైర్యం. 

“os 5 ఇడి సాంబార్‌ కంటె చెడిపోయిందా మా ఆవకాయ? 
ఆగండాగండి. మా బిసిబేఇ హుళియన్న ముందు మి 
ఆవకాయలూ, ఇడ్లీలు ఎందుకు పనికి వస్తె. 


ఓరన్నా. ఈ హుళియన్నను ఎక్కడ పట్టావురా తండ్రీ. మా 
వాళ్ళకి ముందు ఇవన్ని సోదిలోకి కూడా రావు పోండి. 


ఒకప్పుడు మగధ సామ్రాజ్యాన్ని లోగొని మా శాతవాహనులు 
గంగాతీరం వరకూ తమ పరిపాలనను  వెలయించారు. 
కాకతియుల కాలంలో మా ఆంధ్ర తేజం దశదిశలూ వ్యాపించింది. 
విజయనగరాంధ్ర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలు కటకం నుంచి 
కన్యాకుమారి వరకు ఆంధ్రసంస్కృతిణ వెదజల్లాడు. మా ఆంధ్ర 
పౌరుషం అనన్య సామాన్యం. 


ఆశ! చరిత్రనే తారుమారు చేస్తున్నావ్‌. విజయనగర సామాజ్యం 
కన్నడ న్యామాజ్యమయ్యా 


---విచారవదనంతో భారతమాత ప్రత్య క్షమౌతుంది. నలుగురూ 
ఆమెను ఐస్తువోయి చూసూ-- 


ఆహా, ఎమిటీ వింత. ఈ మహామూర్తి సకల మాతృమూర్తుల 


శతజయంతి (ప్రచురణ 


ప్రసార సాహిత్యం 85 





సమ్మిళితత విశ్వరూపమై వెలిగిపోతున్నది. ఎవరు తల్లి నీవు? 
కన్న. తెలిసింది. తెలిసింది. ఈమె మన అమ్మలను కన్నమ్మ. 
కేర. భారతమహాజనయి;తి. 


భారతమాత. (విచారవదనంతోో అవును, నాయనలారా నేను మీ 
అమ్మలనందరిని కన్న అమ్మను. భారతమాతను. 


ఆంధ్ర. అమ్మా! భారతజననీ! తరతరాల నీ దుర్భర దాస్యాన్ని 
పటాపంచలు చేశాం. కష్టపడి అహింసా మార్గాన నీకు 
స్వాతంతా్యాన్ని చేకూర్చాం. స్వాతంత్య్యు శోభతో 
కళకళలాడుతూ వుండవలసిన నీకి విచార మిప్పుడెందుకమ్మా? 


తమి. నీ కీర్తి ఖండఖండాంతరాలలో వ్యాపింప చెయ్యడానికి 
శాయశక్తులా పాటుపడుతున్నాం. నీన్యాయం, నీధర్మం, నీ 
శాంతికాముకత్యం (ప్రపంచ ప్రశంసలు పొందేటట్లు చేస్తున్నాం. 
ఎందుకు తల్లీ నీకీ గద్దదస్వరం? 


కన్న. నిన్ను సకలైశ్వర్య సుశోభితను చెయ్యడానికి అహర్నిశలూ 
శక్తివంచన లేకుండా పనిచేస్తున్నాం. ఈ దినవదనం 
నికెందుకమ్మా? 


కర. ఎవ్యరికీ ఎ కొరత లేకుండా నీ బిడ్డలందరూ సుఖించడానికి 
సమతామార్గంలో పురోగమిస్తున్నాం. ఎందుకు తల్లీ నీకీ కన్నీరు? 


భారత. నాయనలారా. నిజంగా నాకిపుడే విచారానికి అవసరం లేదు. కాని 
మీరిందాక అనుకున్న మాటలన్నీ అదృశ్యమూర్తినై విన్నాను. అవి 
నన్ను కలవరపరిచినై. అందుకూ ఈ ఎచారం. 





1899-1999 


86 


నాయని సుబ్బారావు 





ఆంధ్రు. 


బారత, 


కన్న, 


మా భాషనూ సంస్కృతిని మా శౌర్య  పాహసాలనూ మము 
గొప్పచేసి చెప్పుకోవడం తప్పా? -- తల్లీ? 


అందులో తప్పేమిలేదు నాయనలారా. మీ మి ప్రత్యేకభాషలూ 
సంస్కృతులూ అవిచ్చిన్నంగా అభివృద్ధి చెందడానికే మీకు 
భాషారాష్ట్రాలు ఏర్చడ్జె. కాని మీమధ్య వుండవలసిన ఐకమత్యం 
స్వార్థాతిశయాలతో ఎక్కడ దెబ్బ తింటుందోననే నాభయం. 


భారతమాతా---- అలా ఎన్నటికీ జరగ నివ్వమమ్మా. 


భారతమాత. మీరిప్పుడిట్లాగే అంటారు. కాని చరిత్ర బోదించే సత్యాన్ని 


కేర, 


భారత, 


తముళు. 


ఖారత. 


ఎవరు కాదనగలరు? సమయం వచ్చేటప్పటికి దేశాభిమానం 
అడుగున పడి, ప్రాంతీయ దురభిమానాలూ, స్వ్యార్దడ్రురిత పరస్పర 
వైరాలూ పైకి వచ్చిన ఘట్టాలే మన చరిత్రలో జాస్తి. ఒక 
పురుషోత్తముడి కెదురుగా ఒక అంభీ శత్రువుతో చేతులు కలిపాడు. 
ఒక పృధ్విరాజును వెక్కిరిస్తూ ఒక జయచంద్రుడు వికటాట్టహాసం 
చేశాడు. 


అయితే ఇప్పుడు మమ్మ ల్నేం చెయ్యమంటావుతల్లీ? 


మీలో ఒకరికంటె ఇంకొకరు ఎక్కువనే దురభిప్రాయం 
వదులుకోండి. మీ మీ సంస్పృతులన్నిటికి మూలమైన భారతీయ 
సంస్కృతిని పోషించండి. మీరంతా భారతీయులనే మాట 
నిద్రావస్థలో కూడా మరచిపోకండి. 


దక్షిణాదికి సంబంధించినంతవరకూ నీకోరిక అక్షరాలా 
నెరవేరుస్తామమ్మా. కాని ఆ ఉత్తరాది వాళ్ళ సంగతి ఎత్తకు. 
వాళ్ళంటే మాకొళ్ళుమంట. 


వాళ్ళేం కానిపని చేశారు నాయనా? ఆర్యద్రావిడ సమ్మేళనం 





శతజయంతి ప్రచురణ 


(సార సాహిత్యం 87 





విడదీయరానంతగా పెనవేసుకుని వేలయేండ్లు గడిచాయి. వాళ్ళ 
శ్రీరామచంద్రుణ్ణి మీరంతా ఆరాధిస్తున్నారు. మి శివదేవుజ్జి వాళ్ళు 
నెత్తిన పెట్టుకుని పూజిస్తున్నారు. ఆ కాశి ఎంత పుణ్య క్షైత్రమో ఈ 
రామేశ్వరం కూడా అంత పుణ్య క్షేత్రమే. అక్కడ కైలాసశిఖరం 
మీద మహానటమూర్తియెన పరమశివుని తాండవకేలి! ఇక్కడ 
కన్యాకుమారివద్ద జగజ్జ్ఞననియ్హైన పార్వతిదేవి తపోదీక్ష! 
బొత్తరాహులని దాక్షిణాత్యులని భేదం ఎక్కడ వుంది? కైలాస 
శిఖరం నుంచి కన్యాకుమారి వరకూ అంతా ఒకజేదేశం, ఒకటే 
జాతి, ఒకటే సంస్కృతి. 


ఆంధ్రు. తల్లీ, జ్ఞానోదయమైంది. 


తమి. అమ్మా ప్రాంతీయ దురభిమానంతో మూసుకుపోతున్న మాకళ్ళు 
తెరిపెంచావు. 


కన్న, 


గ్‌ 


జై, భారతమాతకూ జై. 
కేరళు. తల్లీ. ఇక మా అందరిదీ ఒకేమాట- 


అందరం మనమందరం 
భరతాంబ కూరిమి బిడ్డలం 
ఆంధ్రులం.. .. మరి అరవలం.. 


కర్ణాటులం మళయాళులం, 
అందరం మనమందరం 
భరతాంబ కూరిమి బిడ్డలం 
అస్సామీలం బెంగాలీలం 
కాన్మీరీలం పంజాబీలం 
గుజరాతీలం మహారాషస్ట్ర్రులం 
ఉత్కళీయులం బీహారీలం 





1899-1999 


88 నాయని సుబ్బారావు 





రాజపుత్రులం మహారాష్ట్ర్రులం 
ఆం(ధులం మరి అరవలం 
కర్ణాటులం మళయాళులం 
అందరం మనమందరం 
భరతాంబ కూరిమి ఓడ్డలం! 


(పపారపు తేదీ 28-10-61) 


శతజయంతి (ప్రచురణ 


మధుర మీనాక్షి 


వా(తలు. 
1. అక్క 
2. వాండ్యరాజు 
3. చెల్లీ 
4. రాణి 
ర్‌ ముసూకి 
6. సుంద రేశ్వరుడు 


7. కుండొదరుడు 


/ 6౯9౯ 1999 


90 





అక్కు; 


అక్క; 


అక్క; 


అక్క; 


నాయని సుబ్బారావు 
నదీ ప్రవాహ ధ్వని 


ఈ నదిమీద నుండి వచ్చే చల్లని పిల్లగాలుల వల్ల మార్గా 
యాసమంతా పోయింది. ఈ గాలికి ప్రాణాలు లేచి వచ్చినట్లున్నై 
చెలీ. 


అవునక్కా ఈ నది చిన్న దైనా ఎంత ఒరవడిగా ప్రవహిస్తూ వుందో 
చూచావా. ఇదేం నది అక్కా. 


ఈ నది ఒడ్డున ఉన్న ఈ పట్టణం మధురానగరం చెల్లీ. 


ఇది మధురా? బృందావనమా! చిన్ని కృష్ణుని చిలిపి చేష్టల 
కాకరమైన పుణ్యభూమేనా ఇది? అయితే ఇది యమునా నది అయి 
ఉండాలి. బాలకృష్ణుని మురళిగానం చేత పునీతమైన ఈ దివ్యనది 
దర్శనం లభించిందే! ఎంత భాగ్యం! ఎమి పుణ్యం! 


పిచ్చి పిల్లా! యమునానది ఇక్కడ ఎందుకు వుంటుందే? నిన్న 
గాక మొన్ననేగా మనం కన్యాకుమారి అగ్రం వదిలిపెట్టింది. ఇంకా 
మనం దక్షిణ దేశంలోనే ఉన్నాం. మధురానగరం ఉత్తరాన వుండె. 
ఆమధురా బృందావనం కాదు. ఇది ఇంకొక మధుర. అరవ దేశం 
లోది. దీనిని మన తమిళ సోదరులు మదురై అంటారు. 


అయితే ఇది యమునానది కాదూ? అవునులే, నా తెలివి 
తెల్లారినట్లే వుంది. యమున నీళ్ళు నల్లగా వుంటాయి కదూ? ఇవి 
చూడక్కా, కొబ్బరినీళ్ళవలె ఎంత తేటగా వున్నాయో. ఇంతకూ ఈ 
నది ఎమిటో చెప్పకనేపోతివి గదా! 


ఇది వైగై నది చెల్లీ. 
వెగై !చితంగా వుందే ఈ పేరు. 


ఇది అరవ పేరులే చెల్లీ. వైగై అంటే తెలుగులో “చెయ్యిపట్టు” అని 





శతజయంతి ప్రచురణ 


(సార సాహిత్యం 91 





అక్క; 





అర్దం. 

చెయ్యి పట్టు ఇది మరీ చిత్రంగా వుందే. నదేమిటి చెయ్యి పట్టటం 
ఎమిటక్కా. 

దానికంతా ఒక కథ వుందిలే చెల్లీ. 


ఉందీ కధ! బలే, బలే, ఆకథేమిటో చెప్పక్కా. విన్నదాకా ఇక నాకు 
నిదర పట్టదు. 


లేడికి లేచిందే ప్రయాణమని ఏమిటా తొందర చెల్లీ! ముందీ చల్లటి 
నీటిలో స్నానం చెయ్యనియ్‌. కథెక్కడికి పోతుంది, నేనెక్కడికి 
పోతాను. 


అలా వల్లగాదక్కా. కథ వెంటనే చెప్పితీరవలసిందే. 


అబ్బబ్బ. నువ్వా కాశీ మజిలీ కథల గొల్లపిల్లవాణ్ని చంపి పుట్టావే. 
ఎమైనా సరే ముందు స్నానం చేసి తీరవలసిందే. అప్పుడు గాని 
నామనస్సు ఉల్లాసంగా వుండదు. నా చిట్టి తల్లివి కదూ. రా అమ్మా 
ముందు స్నానం చేద్దాం. స్నానమైనాక నికు కథ ఎంత పసందుగా 
చెబుతానో చూద్దువు గాని. 


అయిదే పదక్కా. 
(ఇద్దరూ నదిలో స్నానం చేస్తున్న శబ్దం.) 


అమ్మయ్య, ఇప్పుడు ప్రయాణపు బడలిక అంతా బోయింది. 
మనస్సు చాలా ఉల్లాసంగా వుంది. ప్రవాహోదక స్నానం చాలా 
మంచిదని వూరికే అన్నారా పెద్దలు. 


ఈ నదిలో స్నానం చేస్తుంటే గంగానదిలో స్నానం చేసినంత 
హాయిగా వుందక్కా. 


1599-1999 


92 


నాయని సుబ్బారావు 





అక్క: 


అక్క; 


అక్క: 


ఈ వైగై నది గంగా నది సొంత చెల్లెలే నమ్మా. 


ఏమిటి? నీవు అడపాదడపా ఒక్కొక్క ముక్కే జారవిడుస్తూ నన్ను 
ఆశ్చర్యంలో ముంచెత్తుతుంటావక్కా. ఇకనైనా ఆ కథ సాంతం 
చెబుదూ. నికు పుణ్యముంటుంది. 


అయితే చెబుతా విను. ఈ ప్రాంతమంతా పూర్వం పాండ్య రాజ్యం. 
దాని కొక రాజు. ఆయనకొక రాణి, 


రాజన్న తర్వాత రాణి లేకుండా వుంటుందా, అక్కా జీవితమంటే 


' ఆ కాలపు రాజులదీ రాణులదీ జీవితం. వాళ్ళకు సమస్త భోగాలూ 


వుండేవి. ఏ కొదవా వుండేది కాదు. 
కాని ఈ పాండ్య రాజదంపతులకు ఒక కొరత వుండేది చెల్లీ. 
ఎమిటిది, అక్కా. 


వాళ్ళకు సంతానం ఎంతకీ కలగలేదు. సంతుకోసం పరితపించి 
పోయారు. ఎన్నో యజ్ఞాలు యాగాలు చేశారు. దానధర్మాలు 
చేశారు. వ్రతాలు పట్టారు. నోములు నోచారు. చివరకు పార్యతీ 
దేవి అనుగ్రహం వల్ల వాళ్ళకొక చూడ చక్కని ఆడపిల్ల కలిగింది. 
ఆ పిల్లకు మీనాక్షి అని పేరు పట్టారు. 


రు 


ఎంత చక్కని పేరక్కా. పేరే ఇంత అందంగా ఉందే ఇక ఆపిల్ల 
ఎంత అందంగా వుందో. ఆ పరు ఎందుకు పెట్టారక్కా. 


దేవిని దర్శించినప్పుడు ఆసంగతి నీకు ఒకరు చెప్పకుండానే 
తెలుస్తుందిలే చెల్లీ. తలిదండ్రులు మీనాక్షిని అల్లారు ముద్దుగా 
పెంచారు. మీనాక్షికి పెండ్లీడు వచ్చింది. 


ఇంకే మక్కా. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా ఏ చూడ 
చక్కని మహా రాజకుమారుడికో ఆమెనిచ్చి పెండ్లిచేసి వుంటారు. 





శతజయంతి (ప్రచురణ 


(సార సాహిత్యం 9౩3 





అక్క; 


రాణి; 


రాణి; 


రాజా; 


రాణి; 


రాణి; 


మినాక్షి: 


వచ్చిన చిక్కంతా అక్కడే వుంది చెల్లీ. సాక్షాత్తు పరమేశ్వరుణ్ని 
గాని వివాహమాడనని మీనాక్షి పట్టు పట్టింది. 


నాథా! గట్టి చిక్కే వచ్చి పడ్డదే మన చిరంజీవితో. 
దేవీ, ఎమిటి సంగతి పెండ్లి చేసుకోనంటూ వుందా. 


పెండ్లికి విముఖత ఏమాత్రం లేదు. కాని వరుడి విషయంలోనే 
వచ్చింది. చిక్కంతా. 


ఏం మనకు అహితుడైన ఏరాజకుమారునైనా వరించిందా 
అమ్మాయి. 


ఆమె మానవమాత్రుణ్ణి చేసుకోదట. 
అయితే మరెవర్ని చేసుకుంటుందట. 
ఆ పరమేశ్వరుణ్ణి తప్ప ఈంకెవర్ని చేసుకోదట. 


బాగానే వుందే వరస, ఆయనతోపాటు తానూ ఒక బిక్షాపాత్ర 
పట్టుకు తిరగాలని కోరికగా వుందా అమ్మాయికి! లక్షణంగా 
ఎరాజకుమారుజణ్ఞో పెండ్లాడి సకలైశ్యర్యాలూ అనుభవించక ఈ 
అపరబుద్ధమిటి! చిరంజీవిని ఒకసారి పిలిపించు. 


ఎవరక్కడ! భర్తృదారికను ఒకసారి వచ్చిపామ్మన్నానని చెప్పు. 


(నేపథ్యంలో చిత్తం దేవీ అన్న జవాబు అమ్మయిగారూ, మిమ్మల్ని 


అమ్మగారొకనారి రమ్మంటున్నారు అన్న పెలుపూ, 
ఐఎనబడ తాయి.) 


ఎ౨౦దుకమ్మా మిలిచావట. 





1899-1999 





94 నాయని సుబ్బారావు 

రాణి: నేను కాదమ్మా, మీనాన్నగారు. 

మీనా: ఎందుకు నాన్నా, 

రాజ రాజలోకంలో నీకు మంచి సంబధం తేవాలని నేను చూస్తుంటే, 
ఏమిటమ్మా ఈ విడ్డూరం! గోచీమొలతాడూ లేని ఆ ఆదిభిక్షుకుజ్జా 
నీవు వరించేది? 

రాణి: ఆయనకు ఇల్లూ వాకిలీ అంటూ లేదమ్మా. శ్మశానంలోనే మకాం. 

రాజు; ఒళ్ళంతా వెలిబూడిద పులుముకుంటాడు. 

రాణి : మెడనిండా ఎముకల దండలూ, పు([రెలహారాలూ! 

రాజు: ఆయన తల అదొక కీకర బాకర అడివి. 

రాణి: అదెప్పుడూ నీరు కారుతూ ఉంటుంది. 

రాజు: కంఠంలో కాలకూట విషం! 

రాణి: ఒంటి మీదంతా కస్పుబుస్సు మనే పాముల సొమ్ములు. 

రాజు: నొసల నిప్పుల కుంపటి! 

రాణి: మొలకు ఎనుగు చర్మం! 

రాజు; పులితోలు ఉత్తరీయం! 

రాణి:  ఎద్దునెక్కి వూరేగుతాడు. 

రాజు: పరమ వికారులైన [ప్రమథులే పరివారం. 

రాణ; 


దయదలిచి కుబెరుడిస్తేనే అయ్యగారికి పూటగడిచేది. 





శతజయంతి (ప్రచురణ 


(నార సాహిత్యం 95 





రాజూ: పొద్దునా సాంయత్రం గంగవెర్రులెత్తినట్లు చిందులు తొక్కుతూ 
ఉంటాడు. 


రాణి: అలాటి వాజ్జి చేసుకుని నీవేం సుఖపడతావు తల్లీ! 


రాజా: అందమూ చందమూ లేని ఆ తిరిపాల రాయుడు నీకు తగడు, నా 
మాట వినమ్మా. 


మీనా: పరమేశ్వరుడి బాహ్య స్వరూపాన్ని మీరు తమాషాగా వర్ణించారు. 
కాని ఆయన ఆత్మ సౌందర్యం మికు అవగతమైనట్లు లేదు. నా 
మనోనాథుడు పరమ సౌందర్యమూర్తి. ఆయన సుందరేశ్వరుడు. 
ఆయన నా హృదయాకాశమంతా నిండి ఉన్నాడు. అక్కడ 
ఇంకొకరికి తావు లేదు. 


రాణి: మీ నాన్నగారి మాటవినమ్మా. కావాలంటే ప్రపంచంలో వుండే 
రాజకుమారుల చిత్రపటాలు మినాన్నగారు తెప్పిస్తారు. 
వాటన్నింటినీ పరికించి అందులో నీకు నచ్చిన రాజకుమారుణ్ని 
వరించు. 


మీనా: నాన్నగారికి అంత శ్రమ ఎంత మాత్రం అవసరం లేదు. మాటి 
మాటికీ మీరు రాజకుమారులు, రాజకుమారులు, అని 
అంటారేమిటి. నేను వరించిన వాడు రాజశేఖరుడు. ఇదిగో 
చిత్రపటం. చూడండి. సుందరేశ్వరుడు ఎంత సౌందర్యవంతుడో 
మీకే తెలుస్తుంది. (చిత్రపటం ఇస్తుంది 


రాజు; ఎంత మనోమోహనంగా వుంది ఈ మూర్తి. మగవాడికి నాక 
సొక్కు కలిగిస్తూ ఉంది. ఎక్కడిదమ్మా నిక్‌ పటం. 


మీనా: ఆ జగజ్జనని పార్యతీ దేవి ప్రసాదమిది, నాన్నగారూ. 


రాణి; నాథా, ఇక సంశయానికి ఎంత మాత్రం తావులేదు. ఆ ముల్లోక 
జననీ వరప్రసాదం మన ముద్దులబిడ్డ! చిట్టి తల్లికి ఆమె 


ననన 


1899-1999 


96 నాయని సుబ్బారావు 





ప్రసాదించిన వరుడీ సుందరేశ్వరుడు. ఇతడు ఎ 
మహారాజకుమారుడో అయివుంటాడు. తప్పుదు. 


రాజు: అలాగే దేవీ. కన్న తల్లి ఇష్ట ప్రకారమే కానిద్దాం. కాని ఈ 
రాజకుమారుడు ఏదేశంవాడో ఎక్కడ వుంటాడో మనకేమి 
తెలియదుగదా! వివాహలగ్నానికి ఈయన ఇక్కడికి వచ్చేదెలా? 


రాణి: నాథా ఇది పెద్ద చిక్కే. ఏ మమ్మా, మీనాక్షీ, ఈ సుందరేశ్వరుడు 
వుండేదెక్కడ. ఈ వివాహం సంగతి ఆయనకు ఎలా తెలుస్తుంది. 


మీనా: (కొంచం నవిఖి ఆయన లేని చోటంటూ ఒకటి వుందటమ్మా మీ 
పిచ్చి గాని. ఆయనకు సమస్తమూ తెలుసు మిరు పెండ్లి 
కార్యాలు చేయించండి. ముహూర్తం పెట్టించండి. ఆ పార్వతీ దేవే 
ఆ వేళకు ఆయన్ని ఇక్కడికి ఆకర్షిస్తుంది. 


రాజు: అయితే సరే. నా చిట్టి తల్లి వివాహం, ఎన్నడూ ఎక్కడా ఎవ్వరూ 
కని వినీ ఎరుగనంతటి వైభవంగా జరిపిస్తాను. ఎవరక్కడ. 


(నేపధ్యంలోచిత్తం మహారాజా. ఎమి సెలవు. అని జవాబు) 
రాజు: మంతటిగారిని వెంటనే రమ్మంటున్నానని చెప్పు. 


(నేపథ్యంలో చిత్తం అని జవాబు.) 


లట ల ల వలను వ అననా ద ద వాల ప చంక ను అ అణ అల అనో అను me కాజు 


అక్క: అవిధంగా మీనాక్షి సుందరేశ్వరుల వివాహం నిశ్చయమైంది, చెల్లీ 
పెండ్లికి పాండ్యరాజు చాలా పెద్దయెత్తున ప్రయత్నాలు చేశాడు. 
నానా దెశాల రాజులకూ ఆహ్వానాలు పంపించాడు. ఆకాశమంత 
పందిరీ, భూదేవంత అరుగూ, వేయించాడు. సువారంలో 
తయారు చేయించిన పదార్థాలకు మితి అంటూ లేదు. అన్నపు 
కొండలు ఆజ్యపునదులు, పప్పుల తిప్పలు, అనంతంగా 





శతజయంతి (వ్రచురణ 


(ప్రసార సాహిత్యం 97 





రాణి; 


వెలిశాయంటే అందులో అతిశయోక్తి లేదు, చెల్లీ ఇక పిండివంటలు. 
ఆ పండి వంటల గురించి అపకు 


ఓహో నీకు పిండి వంటలంటే యిష్టంకదూ. కాని ఇవి విని 
ఆనందించదగవే కాని తిని ఆనందించదగ్గవి కాదమ్మా. బూరెలు, 
గారెలు, సున్నుండలు, మణుగుబువులు, లడ్డు, పేణీలు, కాజాలు, 
అరిసెలు, బొబ్బట్లు- 


ఇక చాల్లే అక్కా. విన్న కొద్దీ నోరు ఒకటే వూరుతున్నది. 


అన్ని రాసులు రాసులు పోయించాడు. చూస్తూ ఉండగానే వివాహ 
లగ్నం ఆసన్నమయింది. ఆ వేళకు కొంచం ముందుగానే మగ 
మెండ్లి వారు తర్ణి వచ్చారు. 


అబ్బో, ఎన్ని రథాలమిద, ఎన్ని ఏనుగులమీద, ఎన్ని 
గుర్రాలమిద, ఎంత మంది వచ్చారో. 


అదేమీ లేదమ్మా ఇద్దరంటే ఇద్దరే, మళ్ళి మాట్లాడితే ఒక 
పెద్దవాడూ, ఒక కుర్రవాడూ, వెరసి ఒకటిన్నర మనుష్యులు, 
కాలినడకన చక్కా వచ్చారు. 


వాళ్ళను చూచి పాండ్య రాజు ఉత్య్సాహమంతా 
చప్పబడివుండాల్నే. ఇదెమిటక్కా ఈ అన్యాయం. 


అలు అననా కలు అణ బానాణ క. అణా అల అ ననన శు we 


దేవీ ఎమిటీ అన్యాయం? నా మనస్సు క్రుంగిపోయింది. నడుము 
విరిగినట్లయింది. ఇంత దిక్కూ దివాణం లేని వాళ్ళా ఈ మగ 
పెళ్ళివారు. 


నాథా నాకిదంతా ఎమిటో అయోమయంగా వుంది. అయినా 
వెనక ఇంకా వస్తున్నారేమో. ఆ పెద్దాయన్ను కనుక్కోండి. సంగతి 


1899-1999 


98 





నాయని సుబ్బారావు 
సందర్భాలు తెలియవచ్చు. 


దేవీ ఆయన్ను పరకాయించి చూచావా. ముమ్మూర్తులా మన 
అమ్మాయి చూపించిన చిత్రపటం, పోలికే, అయినా అడిగి 
చూస్తాను. - ఏమయ్యా ఒకటిన్నర మనుషులా వచ్చింది. మీ 
పరివారమంతా ఎదీ. వెనక వస్తూ వుందా.? 


సుంద రేశ్వరుడు; రాజూ రావసిన వారంతా వచ్చేశారు. ఇక రావలసిన 


వాళ్ళెవరూ లేరు. నేను పెండ్లికొడుకుని! ఈ కుర్రాడు-- 


కుండోదరుడు: నేను తోటి పెండ్రికొడుకుని. 


సుంట 


రాణ; 


వీడి పేరు కుండోదరుడు. 


వంట కుండ వంటి ఆ కడుపు చూస్తేనే తెలుస్తూ వుంది ఆసంగతి. 
అయితే నీ కెవ్వరూ లేరా నాయనా. 


రాజా నేనెల్లపుడూ ఒంటరి వాణ్ణి. నాకు ఎవ్వరూ లేరు. కాని 
నేనందరికీ వున్నాను. నేనొక్కణ్మి వస్తే. చరాచరమైన 
ప్రపంచమంతా నాతో కదలి వచ్చినబ్లేనయ్యా. 


అబ్బో, మెట్టవేదాంతం చాలా నేర్చావే. స రాజ్యుం ఎక్కడ 
నాయనా, 


నా రాజ్యం ఇదుగో ఇక్కడ వున్నదని ఎలా చెప్పను? నేనెక్కడ 
వుంటే అదే నా రాజ్యం. 


చూచావా దేవీ పెండ్లి ఇంకా కానన్నా కాలేదు. అల్లుడుగారు మన 
రాజ్యాని కప్పుడే ఎత్తువేశారు. 


మనకున్నది ఒక్కతే ఒక్క కూతురు. ఆమేమో ఈయన్ను 
వరించింది. మన రాజ్యం ఈయంది కాకుండా ఎలా పోతుంది. 





శతజయంతి (ప్రచురణ 


(ప్రసార సాహిత్యం 99 





మంత 


రాజూ, 


కుం: 


రాణి: 


రాడా 





అత్తగారు చాలా సమంజసంగా చెపారు. 


అత్తకు అల్లుడి ఆశ అని వూరికే అన్నారా? కానీ నాయనా 
సుందరేశ్వరా. ఒకవారి నలువైపులా కలయచూడు, ఈ వివాహానికి 
నేనెంత ప్రయత్నం చేశానో. ఈ సంభారాలన్నీ ఏమి కావాలయ్యా. 
పెండ్లికని వచ్చిన ఈ రాజలోకం ముందు నన్నిలా నవ్వులపాలు 
చేస్తావా. నా మర్యాద కాస్తా ఇలా మంటకలుపుతావా. నేనేమి 
అపకారం చేశానయ్యా. ఇక నేను నలుగురిలో తలయెత్తుకు 
తిరగగలనా, 


(నవ్వి) మామగారూ మిరు చేయించిన పదార్థాలకు ఎలాటి సేగీ 
ఉండదు. అన్నీ సలక్షణంగా వినియోగమవుతాయి. 
విచారించకండి.-- 


(సుందరేశ్వరుడితో) ఆకలి ఆకలి, పట్టలేనంత ఆకలి. ఈ ఆకలికి 
తట్టుకోలేకుండా ఉన్నాను, 


పాపం, విడు నాతో చాలా దురం నడిచాడు. వీడి కడుపు 
నకనకలాడుతూ వుంది. మామగారూ. తక్కిన సంగతులు తర్వాత 
చూచుకోవచ్చు, ముందు విడికింత అన్నం పెట్టించండి. 


దానికేం భాగ్యం, నాయనా, అలాగే పెట్టిస్తాను. ఒసే, మాధవి, 
మాలతీ, మదనికా, మకరందికా, ఎక్కుడున్నారు. ఈ అబ్బాయికి 
వెంటనే వడ్డన చేయండి. (కుండోదరుడు పెట్టిన వవ్ని తినేస్తూ 
ఇంకా, ఇంకా అని మాటిమాటికీ అరుస్తూ ఉంటాడు. కొంత 
సేపయింతర్వాత అయ్యో అన్నపు రాసులన్నీ చెల్లుకున్నాయి. 
నేతి నదులన్నీ వట్టిపోయాయి. పరమాన్నపు గంగాళాలన్ని ఖాళీ, 
పిండి వంటలన్నీ ఆఖరు అని వివిధ కంరాలతో విన వస్తూ ఉంది. 
చివరకు అమ్మా సువారమంతా శూన్య మై బోయింది. ఒక అన్నపు 
మెతుకు కూడా మిగల్లేదు. అని వినవస్తుంది.) 


ఏమి ఏమిటీ విపదీతం? వీడు మానవుడా దానవుడా. 


1899-1999 


100 


నాయనీ సుబ్బారావు 


- రాజా నివు పెట్టిన అన్నం నాకొక్కడికే పంటికిందికి రాలేదు. ఎమి 


పెళ్ళి భోజనమయ్యా ఇది. 


మామగారూ! వీడి కడుపు వంట కుండలాగా ఉందని ఎగతాళి 


- చేశారే అది వంట కుండ కాదు నిప్పుల గుండం. ఆకలి మంటలు 


అందులో వేయి ముఖాలుగా లేచాయి. 
ఇదంతా అల్లుడిగారి నాటకం లాగుందండీ. చూస్తేను. 
అయితే కావచ్చు. అబ్బాయీ. ఒక్క క్షణం ఓపిక పట్టు. 


రాజూ వేళాపాలా లేకుండా మెట్టినప్పుడల్లా తినేవాణ్ణో కాదు. 
ఈరోజు కిక ఇంతే. (సుందరేశ్వరుడితో) తండ్రీ దాహం దాహం, 
నాలుక పిడచ కట్టింది. 


మామగారూ, ఒకటిన్నర మనుషులం వచ్చామని ఈసడించారు. 
చేసిన పదార్ధాలన్నీ ఎమై పోవాలని నిందించారు. నా 
పరివారమంతా వస్తే ఎం చేసి వుండేవారో, ఈ కుర్రవాడి 
కొక్కడికే కడుపు నిండా తిండి పెట్టలేక పోయారు. విడి 
దాహమన్నా తీర్చండిప్పుడు. 


అదేమంత భాగ్యం నాయనా! ఒరే విరసేనా, విరబాహూ, 
వీరవర్మా, విరకేసరీ, ఈ కుండోదరుడికి మంచి తీర్థం తీసుకు 
రండి. 


( కుండోదరుడు నిరు ఒకటే తాగుతూ మధ్య మధ్య ఇంకా, ఇంకా 


అని అరుస్తూ ఉంటాడు. తరవాత, మహా ప్రభూ, నీటి గంగాళాలన్నీ ఖాళీ, 
పట్నంలోని బావులు, చెరువులు, దొనలు సొనలు అన్ని అడుగంటాయి. 
ఇంత మహా పట్నంలో త్రాగడానికి ఒక్క నిటి బొట్టు కూడా మిగలలేదు. అని 
పలువురి గొంతులు ఎనవనాయి.) 


కుం; 





అయ్యో, ఈ రాజు నాదాహం కూడా తీర్చ లేకుండా వున్నాడు. 


శతజయంతి (ప్రచురణ 


(ప్రసార సాహిత్యం 101 





మీనా; 





(సుందరేశ్వరుడితో తండ్రీ ఇక నీవే నాకు దిక్కు. 


కుండోదరా భయంలేదు. నీ దాహం నిముషంలో తీరుస్తాను. 
ఇదిగో నా జటా జూటంలోని గంగలో ఒక పాయ, పట్టు! చెయ్యి 
పట్టు! 


(పైనుంచి నీరు ధారగా పడుతున్న శబ్దం) 


తండ్రీ ఇక చాలు! నీవు ప్రసాదించిన ఈ అమృతంతో కడుపు 
క్షణంలో నిండిపోయింది. దాహం తీరింది. 


రాజా ఎందుకలా దిగాలు పడి చూస్తావ్‌. నీనగరంలో నీటి చుక్క 
కూడా లేకుండా పోయెనని బెంగపెట్టుకున్నావా? దిగులు పడకు. 
ఈ కుండోదరుడు చెయ్యిపట్టగా అవతరించిన గంగ, వైగై నదియె 
ప్రవహిస్తూ ఉన్నది. చూడు. 


(నది ప్రవహిస్తున్న శబ్దం ) 


మహాదేవా లోకేశ్వరా, జగ[దక్షకా, ఆజ్ఞానుణ్న నాతప్వు 
a a 
మన్నించు. 


తప్పు చేసింది మీరు కాదు. మీ కుమార్తె మీనాక్షి. ఆమెకేనిక్ష. 
టది మీనాక్షి? 


( మీనాక్షి వస్తుంది ) 


(ప్రియతమా పార్వతీ! నన్ను ఒంటరిగా వదలివచ్చి ఇక్కడ ఈ 
మీనాక్షీ రూపంలో దాక్కున్నావు. ఈ తప్పు చాలదూ. ని 
విరహంతో పరితపించి పరితపించి నేను సుంద రేశ్వరుళై చక్కా 
వచ్చాను. నికోసం. 


అవునవును, దేవరవారు సపత్నీ సమేతంగా వచ్చిన సంగతి 
తెలుస్తూనే వుంది. 


1899-1999 


102 





రాజూ 


రాణి: 


అక్క; 


అక్క; 


నాయని సుబ్బారావు 


అప్పుడే ఈర్ష్య పడతావెందుకు, పార్వతీ. ఆది దంపతులమైన 
మన వేమ అవిచ్చిన్న మైంది. జగత్క ల్యాణం కోసం మనమిక్కడ 
మీనాక్షీ సుందరేశ్వరులుగా వెలయబోతున్నాం. గంగకూడా లోక 
కళ్యాణార్దమే ఇక్కడ వైగైనదిగా వెలిసింది. మీనా. ఈ చేయి 
పట్టుకో--- మీనాక్షీ సుందరేశ్వరుల చేతులు కలుస్తాయి. 


(అయం ముహూర్తసుముహుర్తోస్తు. అని వివబడుతుంది.) 
ధన్యోస్మి. ధన్యోస్మి. 

నా జన్మ తరించింది. 

ఇదమ్మా మీనాక్షీ సుందరేశ్వరుల కళ్యాణ గాధ. 


ఎంత బాగుందక్కా, ఈకథ. అయితే పార్వతీ దేవే మీనాక్షిగా 
పాండ్యరాజుకు పుట్టిందన్నమాట. ఆ కుండోదరుడెవరక్కా. 


వాడొక రాక్షసుడు చెల్లీ పరమేశ్వరుడు ఆడిన నాటకంలో ప్రముఖ 
వాత వహించాడు. 


పరమేశ్వరనుని నిరంతర విలాసలిలమయైన ఈ జగన్నాటకంలో 
మనమంతా పాత్రలమే గదక్కా. ఇక వెళ్లి మీనాక్షీ దేవి దర్శనం 
చేసుకుందాం. ఆలయం ఎక్కడుందో. 


మీనాక్షీ సుందరేశ్వరుల ఆలయం మదురై నగరం మధ్యలో ఉంది. 
దాని నుండి నాలుగు రాజమార్గాలు నాలుగు దిక్కులకూ తీర్చి 
దిద్దబడి వున్నాయి. అందుకని ఎ మార్గాన వెళ్ళినా ఆలయం 
చేరతాం పద, పోదాం. 


(కొంచం వఐరామం.) 





శతజయంతి (వచురణ 


ప్రసార సాహిత్యం 103 





చెల్లీ: 


అక్క; 


అక్కా అక్కా ఎమి ఈ ఆలయం సౌందర్యం. ఇది మహా 
మెరువంత ఎత్తుగాను, కుబేర భవనమంత వైభవంగానూ వుంది. 
దీనికి ఎన్ని గోపురాలక్కా? 


దీనికి తొమ్మిది గోపురాలు చెల్లీ. అందులో పెద్దది 150 అడుగుల 
ఎత్తు. ఆ గోపురాలన్నీ అద్బుత శిల్పకళతో ఎంత అందంగా 
వున్నాయో చూడు! 


వీటిని ఎంత చూచినా తనివితీరడం లేదక్కా. 
ప్రాకారం లోపల ఇంకా అందంగా వుంటుంది. లోపలికి పోదాం. 


ఈ మండపం  చూడక్కా. ఇదేమిది. దీనికి లెక్కలేనన్ని 
స్తంభాలున్నట్టున్నాయి. 


అవును చెల్లీ. ఇది సహస్రస్తంభమండపం. ఒక్కొక్క స్తంభం 
ఒక్కొక్క రాతితో మలిచారు. ఈ స్తంభాలమీద బొమ్మలు 
చూచావా. ఎంత రమణీయంగా ఉన్నయో. 


ఈ  ఆలయమంతా ఎదో పెద్ద వివాహ మండపం లాగా 
కనబడుతున్నదేమక్కా. 


మీనాక్షీ సుందరేశ్వరుల వివాహం ఇక్కడే కదే జరిగింది. అందుకు 
ఈ దేవాలయం కళ్యాణమండపం తీరుగా నిర్మించబడింది. 


ఈ దేవాలయం ఎవరు నిది శ్రంచారక్కా. 


ఆదిలో ఎవరు కట్టించారో స్పష్టంగా తెలియదు. కాని 16వ 
శతాబ్దిలో మధురలో నాయక రాజ్యం ఎర్చడింది. దాని స్థాపకుడు 
విశ్వనాథనాయకుణ మంటి ఆర్యనాయకముదలి, 
సహప్రస్తంభమండపం కట్టించాడు. ఎశ్యనాధనాయకుఎఐ తర్వాత 
రాజ్యానికి వచ్చిన తిరుమల నాయకుడు ఇప్పుడుండే 


ఆలయంలో ఎకువ బాగం నిర్మించాడు. 
1899-1999 


104 నాయని సుబ్బారావు 





చెలి: ఇక లోపలికి పోయి దేవీ దర్శనం చేసుకుందాంమక్కా. 
అక్క: సరే పద. 
(ఆలయ ఘంటానాదాలు, అర్భకుల మంత్రోచ్చారణ) 


చెలి: అక్కా. అక్కా. దేనికి మీనాక్షి అని ఎందుకు పేరు పెట్టారో 
ఇప్పుడు తెలిసింది. ఆమె కండ్లు చూడక్కా. బేడిస మీలతళుకు 
బెళుకులన్నీ ఆ కండ్లలో దోబూచులాడుతున్నాయి. 


అక్క: మీనాక్షీ దేవి దర్శనం వల్ల మన జన్మలు పావనమైనాయి చెల్లి. నా 
మనసు ఎదో దివ్యలోకంలో విహరిస్తున్నట్లుంది. 


(పావన మధురా నిలయే, పాండ్యరాజతనయే.. అనే కీర్తన 
ఎత్తుకుంటుంది. చెల్లి గొంతు కలుపుతుంది. కీర్తన ముగిసిన తర్వాత ఆలయ 
ఘంటా నినాదాల మధ్య 


అక్క,చెల్లి: జగజ్జననీ మీనాక్షీ దేవీ మమ్మల్ని అనుగ్రహించు తల్లీ. 


(ప్రసారం తేది 7-3-62) 





శతజయంతి (ప్రచురణ 


నా(తలు. 


1899- 1999 


కనా నకుమారి 


. అక్క 

. చెల్లలు 

. భూదేవి. 

. బ్రహ్మ. 

. రష్టువు. 

. పరమశివుడు 
. కన్యాకుమారి 


. వాణాసుదరుడఎ 


106 నాయని సుబ్బారావు 





(సముద్రతరంగాలు ఒడ్డును తాకి విరిగే శబ్దం) 


అక్క. అమ్మయ్య. ఎలాగైతేనేం చివరకు మన గమ్యుస్థానమైన ఈ 
కన్యాకుమారి అగ్రం చేరుకున్నాం. ఇక్కడ ప్రకృతి ఎంత 
శోభాయమానంగా ఉందో చూచావా, చెల్లీ? 


చెల్లీ. ఇక్కడ వీచే ఈ చల్లని గాలి మార్గాయాసాన్ని పోగొట్టి మనస్సుకు 
ఉల్లాసం కలిగిస్తున్నదక్కా. .కాని ఇవేమిటి ఈ అలలు ఇంత 
యెత్తున లేచి ఒడ్డుమీద విరుచుకు పడుతున్నాయు. ఇవి 
మనమీద విరుచుకు పడవుగదా. వీటిని చూస్తుంటే నాకేమో 
భయంగా వుందక్కా. 


అక్క. భయమెందుకే పిచ్చిపిల్లా అవి అంత యెత్తున లేచినా మనల్నేమి 
చెయ్యవు. ఈ కన్యాకుమారి అగ్రం మనదేశానికి దక్షిణపు 
కొనగదూ. మనదేశానికి తూర్పున ఉండే బంగాళాఖాతమూ, 
పశ్చిమాన ఉండే అరేబియా సముద్రము, దక్షిణాన ఉండే 
హిందూ మహాసముదమూ ఈ మూడు మహాజల నిధులూ 
ఇక్కడ కలిసి పోతున్నాయి. అందువల్లనే ఇక్కడ అలలు దాదాపు 
నూరడుగుల యెత్తున లేచి పడుతుంటాయి. 


చెల్లి. ఈ అలలు విరగడంలో పుట్టిన తెల్లటి నురుగు సూర్యకాంతిలో 
మిలామిలా మెరుస్తూ ఎంత అందంగా వుందో చూచావా అక్కా? 


అక్క. రాత్రిళ్ళు చంద్రకాంతిలో అది ఇంకా అందంగా వుంటుంది చెల్లీ. 


వెలి. ఇక్కడ సూర్యోదయం, సూర్యాస్తమయం చూడముచ్చటగా 
వుంటాయంటారు కదక్కా? 


అక్క. అవును చెల్లీ. ఈ ప్రకృతి శోభ మరెక్కడా మనం చూడం. 
ఇంకొక విశేషం కూడా ఉందిక్కడ. 


చెలి, ఎమిటక్కా, అది? 





శతజయంతి (వచురణ 


ప్రసార సాహిత్యం 107 





అక్క. చైత్ర పూర్ణిమనాడు పడమట అరేబియా సముద్రంలో సూర్యా 
స్త్రమయం తూర్పున బంగాళాఖాతంలో పూర్ణ చంద్రోదయం, 
రెండూ ఇక్కడ ఒకేసారి కన్నుల పండువుగా చూడవచ్చు. ఆ 
మనోహరదృశ్యం ప్రపంచంలో మరెక్కడా కానరాదు. 


చెలి. బాగుంది. ఇక్కడ ఈ ఇసక చూచావా అక్కా. తెల్లగా 
బియ్యపుగింజల్లా మెరిసిపోతున్నాయేమిటి, ఈ ఇసకరేణువులు? 


అక్క. మంచిసంగతి జ్ఞప్తికి తెచ్చావు చెల్లీ, ఇక్కడ వెలసిన ఈ పరాశక్తి 
కన్యాకుమారి, చరిత్రంతా ఈ ఇసకరేణువుల వెనుక దాక్కొని 
ఉందమ్మా. 


న. చెప్పక్కా ఆకధేమిటో చెప్పు. వఏనాలని చాలా కుతూహలంగా 
వుంది. 


అక్క. అయితే చెబుతావిను.  శోణితపురంలొ వాణాసురుడు అనే 
రాక్షసుడు రాజ్యం చేస్తున్నాడు. 


చెల్లి. శోణితపురమా? వాణాసురుడా? ఆ బాణాసురుడుకి ఎమౌతాడో 
ఈ వాణాసురుడు? 


అక్క. ఈ రాక్షసులంతా ఒకటే కోవకు చెందిన వాళ్ళులే, చెల్ల. వాడు 
కఠిన తపస్సుచేత బ్రహ్మను మెప్పించి అమరత్వం సిద్ధింప 
చేసుకున్నాడు. వరగర్వ ంచేత వాడి ఆగడాలకు అంతంటూ 


లేకుండాపోయింది. దేవతలను మునులను నరులను 
నానాహింసలూ పెట్టడం మొదలెట్టాడు. కనపడ్డ స్తేంలనెల్లా 
చెరబబ్టేవాడు. భూమిలో ధర్మం అడుగంటి అధర్మం 


బలిసిపోయింది. తన బిడ్డల బాధలు చూడలేక భూదేవి క్రుంగి 
కృశించి దీనికంతా కారకుడైన ఆ బ్రహ్మ వద్దకు పరిగెత్తింది. 


(ఒక పెద పదార్థం గాలిలో విసురుగా దూసుకుపోయిన చప్పుడు 


0 


ప న ననక కనకాల కనులకు నియత తో తాతలో ననతానత ను నొషుననాకా తల గొనకోినాాా తో న భకత నటన తనన భకా పతన నానా నారావారి దడా 


1899-1999 


108 





(బ్రహ్మ. 


భూదేవి. 


(బ్రహ్మా. 


భూదేవి. 


బ్రహ్మా. 


భూదే. 


(బ్రహ్మా. 


నాయని సుబ్బారావు 
(విణ) 


అమ్మా భూదేవి. ఎమమ్మా ఇలా హడావిడిగా పరిగెత్తుకుంటూ 
వచ్చావ్‌. 


నాయనా. బ్రహ్మదేవా నీ నిర్వాహకానికి నిన్ను అభినందించి 
పోదామని వచ్చానయ్యా! 


నా జనకుడైన శ్రీమన్నారాయణుని వలపుల దివివి. నాకు తల్లివి. 
నీవు అనావచ్చు, నేను పడావచ్చు. కాని-నేనేం కానిపని 
చేశానమ్మా? 


ఇంతకంటే ఇంకా ఎంచెయ్యాలయ్యా. ఆరాక్షసులు నిన్ను గూర్చి 
కఠోరతపస్సు చేస్తారు. దానికి ఉబ్బితబ్బిబ్బై వాళ్ళకు 
అసాధ్యములైన వరాలు ప్రసాదిస్తావు. అది మాకు ప్రాణకంటకమై 
కూర్చుంటుంది. 


వాళ్ళ తపోదిక్ష అలాటిదమ్మా. దానికి ఎ దేవుడైనా తల బగ్గి 
తీరవలసిందే. అయితే ఇప్పుడు ఎ రాక్షసుడి వల్ల లోకాలకు 
బాధాకరంగా వుందంటావ్‌? 


వాడు లేడూ, ఆ వాణాసురుడు! వాడికేమో నివు అమరత్వం 
సిద్ధింపజేస్తివి. ఆ వరగర్వంతో వాడికి కన్నూ మిన్నూ 
కనపడటంలేదు. ముల్లోకాలనూ గగ్గోలు పరుస్తున్నాడు. వాడి 
బాధలకు తట్టుకోలెక నా బిడ్డలు అలమటించి పోతున్నారు. ఈ 
శోకంతో నాశక్తి అంతా ఉడిగిపోయింది. చూడు, నేనెలా ఉన్నానో. 


అమ్మా నావల్ల మహాపచారమే జరిగింది. వాడికి నేనిచ్చిన వరం 
అసాధ్య మైందె. ఈ చరాచర ప్రపంచంలో వాడికి మిత్తి కాగల శక్తి 
నా మనో దృష్టికి ఎక్కడా తగలడంలేదు. 


అయితే ఇక నాగతి నిర్ణతేనంటావా, నాయనా? 





శతజయంతి ప్రచురణ 


(ప్రసార సాహిత్యం 109 





[గ్రహ డ్రె" 
భూదేవి. 


బ్రహ్మ. 


భూదేవి. 


బ్రహ్మ. 


భూదేవి. 


భూదేవి: 





నా కొక్క బే మార్గం కనబడుతున్నదమ్మా. 
ఏమిటది, తండ్రీ? 


జగద్రక్షకుడైన ఆ శ్రిమన్నారాయణమూర్తే ఇక నీకూ నాకూ దిక్కు. 
ఈ ఆపదనుంచి మనల్న తప్పించ గలిగింది ఈ. 
వైకుంఠధాముడొక్క డే. 


బాగా చెవ్ప్చావ్‌ కొడుకులు చేసే తప్పుల్ని తండ్రులేగా 
సరిదిద్దాల్సింది. ఆ వైకుంఠానికే పోదాంపద. నా నాధుని 


దివ్యమంగళ విగ్రహం మళ్ళి ఇంకొకసారి తనివిదీరా చూచి 
కృతార్ధురాలినవుతాను. 


(విమాన ప్రయాణధ్వని) 
క న 
తండ్రీ నమన్కారం, 
నాథా నమసాారం. 


చిరంజీవ సుఖీభవ నాయనా నీ సృష్టికార్యం నిరంతరాయంగా 
సాగుతున్నదికదా! ఎం (ప్రేయసి అలా చిక్కిపోయావ్‌? 


(ప్రాణనాధులు నన్ను మరిచివోయినట్లున్నారు? 

ఎంత మాట నిన్ను మేము మరిచిపోవడమె. అలనాడు 
ఆదివరాహమూర్తివై నిన్ను కొమ్మున ఎత్తినప్పుడు ని స్పర్శ 
సుఖంవల్ల నా దేహాన పుట్టిన పులకలు ఇవిగో ఇంకా అలాగే 
వున్నాయ్‌, చూచావా. 


ధన్యురాల్ని 


1899-1999 


110 





నాయని సుబ్బారావు 


విష్ణువు: అయితే నీ కిప్పుడేమిటి బాధ. నీవిలా ఎందుకు చిక్కి సగమై 


యూ; 


(బ్రహ్మా: 


(బ్రహ్మా: 


బ్రహ్మా; 


(బ్రవ్మా; 


పోయావ్‌? 


దేవరవారి ముందు నా కష్టాలు చెప్పుకోవడానికి నోరు రావడం 
లేదు. మీ కుమారరత్నాన్నే అడగండి సవిస్తరంగా చెబుతాడు. 


ఏమిటి (బ్రహ్మ దేవా. 


దేవర దివ్య చిత్తానికి ఆకళింపుకు రాని విషాయాలేముంటాయ్‌. 
ఇదంతా నా అపరాధమే అంటుంది భూదెవి. 


అయినా అడిగిన వెంటనే వరాలివ్యడంలో నీకంత మైమరుపు 
పనికిరాదు, నాయనా, అందరు రాక్షసులకూ వరాలిచ్చినల్లే ఆ 
వాణాసురుడికీ వరమిచ్చావ్‌ అంతేనా. 


అంతే తండ్రీ. 


మంచిపని చేసావ్‌. నీ విచ్చిన ఆ అమరత్వంలో ఇదివరకటిలాగా 
ఏమైనా సందు ఉంచావా లేదా. 


అక్కడే ఈ సారి పొరపాటు జరిగినట్లుంది. ఎంత ఆలోచించినా 
నేనిచ్చిన వరంలో సూది మొనంత సందు కూడా వున్నట్లు 
తోచడం లేదు. 


ఊర్థ్వలోకాల్లోనూ, అధోలోకాల్లోనూ, వుండేవాళ్ళందరి చేతా 
చావు లేకుండా వుండాలని వాడు తప్పకుండా కోరుకునే 
వుంటాడు. కాని ఈ రాక్షసులకు నరులంటే ఎందుకూ పనికి రాని 
వాళ్ళనే అభిప్రాయం సాధారణంగా వుంటుంది. 


అదేం లాభం లేదు తండ్రీ. తనవరంలో వాడు నరులను వదిలి 
పెట్టలెదు. 





శతజయంతి (ప్రచురణ 


(ప్రసార సాహిత్యం Ill 





అః 


బ్రహ్మా: 


భూదేవి; 


(బ్రహ్మా: 


భూదేవి; 


బ్రహ్మా; 





నాదీ వర్గాన్ని కూడా వదిలిపెట్టలేదా. 


లెదు. ప్రపంచంలో ఎ సతి వల్ల కూడా తనకు చావు లేకుండా 
వుండాలని కోరుకున్నాడు. 


సతి! ఆం దొరికింది సందు! మహా శక్తిమంతురాలైన ఒక కన్యను 
చూడండి. ఆమె చేతిలో విడు తప్పకుండా మరణిస్తాడు. 


కన్యాన్వెషణలో నాధులది అందెవేసిన చెయ్యిగదా ఆ పుణ్యం 
కూడా మీరే కట్టుకోండి. 


ఇంత విచారంలోనూ ని చమత్కారం పోనిచ్చావు కాదు గదా దేవీ. 
అయితే చెబుతాను వినండి, ముక్కోటి దేవతలూ కలిసి తమతమ 
శక్తులను హోమకుండంలో ఆహుతి చేస్తూ పరాశక్తిని గురించి ఒక 
మహాయాగం చెయ్యాలి, అప్పుడు ఆ చిదగ్నికుండం నుంచి 
పరాశక్తి పదహారేండ్ల కన్యగా ఉద్భవిస్తుంది. ఆ కన్యాకుమారే 
వాణాసురుణ్జి సంహరించాలి. వింటున్నావా బ్రహ్మదెవా. 


చిత్తం. ఇక మాకు సెలవిప్పించండి: నేను పోయి ఇంద్రాది 
దేవతలను యాగానికి సన్నద్ధులను చేస్తాను. 


నాధుని ఆఖరు వాక్యంలోని భావం నివు పూర్తిగా గ్రహించినట్లు 
లేదు, నాయనా! వాణాసుర సంహారం జరగాలంటే ఆమె 
కన్యాత్వానకి బంత మాతం భంగం జరగ కూడదంటున్నారు 
నాథులు, 


ఆమె కన్యాత్వానికి విఘాతం కలిగితే ఒక్క పరమశివుడివల్లనె 
కలగాలి. ఇది గట్టి చిక్కేనే. తండ్రీ ఆ పరమశివుణ్ణి వారించడం 
ఎవరికి సాధ్యమౌతుంది. 


ఉపాయశాలికి అసాధ్యమంటూ వుంటుందటోయ్‌. అవసరమైతే 
ఇందుకు నీ కుమారుణ్ని వినియెగించుకో. ఆ (త్రిలోకసంచారి, 


కీ 


1899-19౪» 


112 నాయని సుబ్బారావు 





కలహభోజనుడు, నారదుడు, ఇందుకు బాగా పనికివప్తాడు. మి 
కార్యం సానుకూలమైనట్లే, ఇక వెళ్ళిరండి. 


అక్క; అలా అవతరించింది కన్యాకుమారి. 
చెల్లి; అప్పుడామె ఎలా వుందక్కా ? 


అక్క: అప్పటి ఆమె శోభను ఎలా వర్ణించను చెల్లీ? ముక్కోటిదేవతల 
శక్తులనూ కూడగట్టుకుని పుట్టిందిగదా ఆమె. ఆమె వదనం 
బాలార్శమండలంవలెౌ భాసించింది. ఆమె ప్రతి అవయవంలోనూ 
యౌవనారంభకశోభలు వెల్లివిరిశాయి. ఆ జ్వ్యోతిస్యరూపిణి 
ధగద్ధగాయమానంగా వెలిగిపోయింది. 


చెల్లి ఎంత అద్భుతమైన దృశ్యమక్కా అది? అప్పుడామె ఎమి 
చేసింది? 


అక్క: సరాసరి మనదేశం యొక్క ఈ దక్షిణపుకొనకు వచ్చింది. వచ్చి 
ఇక్కడ తపస్సుకు పూనుకున్నది. 

చెల్లీ: ఆ సర్యశక్తిమంతురాలికి ఇంకా తపస్పెందుకక్కా? 

అక్క: వాణాసురుణ్ణి సంహరించడం సామాన్యమనుకున్నావా చెల్లీ. ఆ 


మహాకార్యంకోసం సర్యశక్తులనూ సమీకరించి దృఢతరం 
చేసుకోడానికే ఆ తపస్సు. 


చెల్లీ! ఆ పరాశక్తి ఆ పరమేశ్వరుడూ ఆది దంపతులు గదా, కల్పకల్పాల 
నుంచి జంట బాయకుండా ఎకశరీరంగా వున్నారు గదా, ఇప్పుడీ 
వైపరీత్యానికి ఆ పరమశివుడు ఎంత క్రుంగిపోయాడో. 


అక్క: క్రుంగిపోవడమేమిటి. ఆయనకు పిచ్చిపట్టినట్లయింది. పరాశక్తి 





శతజయంతి (ప్రచురణ 


(ప్రసార సాహిత్యం 113 





అక్క: 


జంటలెనికాలం నిమిషమొక యుగంగా వున్నట్టుందాయనకు. ఇక 
వంటరిగా కైలాసంలో వుండలేక పోయాడు. అమ్మవారిని 
వెదుక్కుంటూ బయలుదేరాడు. 


అనుకున్నంతా అయిందీ? అయితే మరి దేవకార్యానికి విఘాతం 
వచ్చిందన్నమాజే. 


అంతసులభంగానా? అక్కడ శ్రీమన్నారాయణమూర్తి సంకల్ప 
బలం, ఇక్కడ కన్యాకుమారి అచంచలదీక్షా, వృధా అవుతా 
యనుకున్నావా, చెల్లీ? పరమేశ్యరుడలా బయలుదేరిన వార్త 
వింటూనే నారదుడు ఇలా అమ్మవారి దగ్గరికి పరిగెత్తుకుంటూ 
వచ్చాడు. 


వచ్చి ఏం చేశాడక్కా? 


ఈ బెడదనుంచి తప్పించుకోడానికి అమ్మవారికి ఒక ఉపాయం 
చెప్పాడు. 


ఎమిటక్కా, అది? 


తినబోతూ రుచులడగడ మెందుకు చెల్లి? అదేమిటో అమ్మవారి 
నోటనె విందువుగాని, అడుగో పరమశివుడు, అమ్మవారి వద్దకు 
చేరుకున్నాడు. 


er. cn 


పరమశివుడు: అమ్మదొంగా, నన్ను నిష్కారణంగా వదిలేసి వచ్చి 


చిన్నపిల్లవై ఇక్కడ కూర్చున్నావా దేవి! నీకోసం నేను ఎంత 
తపించిపోయాననుకున్నావ్‌! 


కన్యాకుమారి: నేను వూరికే వుబుసుపోకకు ఇలా రాలేదు, స్వామి, ఒక 





మహాకార్యనిర్వహణార్ధమై కన్యగా అవతరించి ఇక్కడ తపోదిక్షలో 


18599-1999 


114 నాయని సుబ్బారావు 





వున్నాను. 


పరమ: ఈ కన్యావేషం ఎంత మహామోహనంగా వుంది, దేవ) అనంత 
కల్పాంతరాలనుంచీ అవిచ్చిన్నంగా సాగివస్తున్న మన దివ్య 
దాంపత్య జీవితంలో ఇలాటి ముగ్గమోహన సౌందర్యమూర్తిని 
నేనెన్నడూ దర్శించలేదు. పదహారేండ్ల కుసుమకోమలిని నిన్ను 
చూస్తుంటే నా ప్రణయం కట్టలు తెంచుకుని ప్రవహిస్తున్నది. 


కన్యా: అంతమాట సెలవీయవద్దు స్వామి. నా కార్యదిక్షనుంచి నన్ను 
మరల్చడానికి ప్రయత్నించకండి, ees పుణ్యం వుంటుంది. 


పరమ: ఎమిటామహాకార్యం? 
కన్యా: సర్వజ్ఞులు, మీ దివ్యదృష్టికి అదిగోచరం కాకుండా వుందా? 


పరమ: ఓహో! వాణాసురసంహారమా? అబలవు, నీ కంతశమ యెందుకు 
దేవి? నేనున్నాగా వాడి సంగతి తర్వాత చూడవచ్చునుగాని 
ముందు ఇప్పుడు నన్ను వెంటనే వివాహమాడు. అలనాడు 
సతీదేవిగా, తరువాత పార్వతీదేవిగా, ఇంకా ఈ అనంతకాలంలో 
నీతోనైన _వివాహాలన్నిటికంటే ఈ  మనవివాహం పరమ 
రమణీయమై భాసిస్తుంది. ఏమంటావ్‌? 


కన్యా: పూర్వ మధురస్మృతులన్ని జ్ఞాపకానికి తెచ్చి నా మనస్సును 
విచలితం చెయ్యడానికి చూస్తున్నారా, స్వామీ? అదేమీ కుదరదు. 
ఈ అవతారంలో మిరు మీరే, నేను నేనే. మన సంయోగం 
నాధ్యం కాదు. నన్నిలా వదిలెయ్యండి. 


పరమ: సృష్ట స్థితిలయాలకు కారణభూతమై అనంతంగా సాగివస్తున్న ఈ 
ప్రకృతి పురుషుల లిలా విలాసాన్ని ఒక్క క్షణమైనా కాదనడానికి 
నీ కేమధికారముంది? నిన్ను విడిచి నేను ఒక్క నిమిషం కూడా 
వుండలేను. మన వివాహం ఇప్పుడు జరిగి తీరవలసిందే. 


CE DE అన్న సిద్దం చేసుకునే వచ్చాను. 


శతజయంతి (ప్రచురణ 


(నార నాహిత్యం 115 





కన్యా: 


పరము; 


కన్యా: 


పరము; 


కన్యా: 


అక్క; 


అయితే, నా యీ కన్యావ్రత భంగం ఇప్పుడు తప్పదంటారా? 
తప్పదు. నివు నన్ను వివాహమాడి తీరవలసిందే. ఇది నా ఆజ్ఞ. 


సరే. మీ యిష్టప్రకారమే కానివ్వండి. కాని నాదొకషరతు. దానికి 
మీరు అంగీకరించాలి. 


అలాగే. ఏమిటా షరతు? 


కన్నులేని టెంకాయ, గణుపులేని చెరుకుగడ, ఈనెలేని 
తములపాకు, ఈ మూడూ తీసుకుని తెల్లవారుజామున కోడికూసే 
వేళకు ముందే మీరు తిరిగి రావాలి. అప్పుడు మన ఎవాహం 
జరుగుతుంది. ఈ మూటిలో ఎది లేకపోయినా, కోడికూసిన 
తర్వాత వచ్చినా, మన వివాహం జరగదు. ఇదీ షరతు. 


చాలా కఠినమైన షరతు పెట్టావే దేవీ. అయినా ఫరవాలేదు నేను 
తిరిగివచ్చేసరికి నీవు సిద్ధంగా వుండు. 


నా మనస్సులో వున్న మీకోసం నేనెప్పుడూ సిద్ధమే, స్వామి. 
మ 


నారదుడు బలే వుపాయమే చెప్పాడక్కా, పరమశివుడైతే మాత్రం, 
ఆవస్తువులు ఎక్కడనుంచి తేగలడు? 


పరమేశ్వరుడికి సాధ్యం కానిదేముంటుది చెల్లి ఆయన ఆ 
మూడు వస్తువులూ సంవాదించాడు. 


ఆ! అయితే దెవకార్యం భంగమైనట్లెనా? 


నారదుడు ఉండగా అంతపని జరుగుతుందా? పరమేశ్వరుడు ఆ 
మూడు వస్తువులతో ఇక్కడికి 9 మైళ్ళదూరంలో వున్న శుచింద్రం 


అనే చోటికి వచ్చేసరికి, కార్యం మించివచ్చిందని నారదుడికి 
1599-1999 


116 





అక్క; 


అక్క: 


నాయని సుబ్బారావ్లు 


తొందర పుట్టింది. ఆ వంతున అతడు కోడైకూశాడు. కోడికూత 
విన్న పరమేస్వరుడి గుండెలో బండపడ్డట్లయింది. ఇక వవాహం 
జరగదన్న నిర్వేదంతో ఆయన అలాగే స్తంభించి అక్కడే 
సాణుమూర్తి అయినాడు ఇక్కడ తలంబ్రాలకని తెబ్బిన 
బియ్యపుగింజలన్నీ చిందరవందరై ఇసక రేణువులుగా 
మారిపోయాయి. ఇదీ ఈ ఇసకపలుకుల వెనుక దాగివున్న కథ. 


అక్కా కథ పూర్తికా చెప్పకుండా తప్పించుకుందామనా, నీ 
యెత్తు? అదేమీ కుదరదు. తర్వాత వాణాసురుణ్ణి దేవి ఎలా 
సంహరించిందో అది కూడా చెప్పిందాకా నిన్ను వదలను. 


చెప్పేలోగానే ఏమిటా తొందర, చెల్లీ? వాణాసురుడి గూఢ 
చారులు ముల్లోకాలూ తిరుగుతుంటారు. వాళ్ళల్లో కొందరు 
ఇక్కడికి వచ్చి తపస్సులో వున్న కన్యాకుమారిని చూచారు. 
చూచి పోయి భువనమోహనమైన సౌందర్యాఖన్న చిలవలు 
పలవలుగా వాణాసురుడికి వర్ణించి చెపారు. అది వన్న 
వాణాసురుడు కామాతురుడై ఉన్నవాడున్నట్లుగా అబి రవి వద్దకు 
దౌడు తీశాడు. 


ఎందుకో? 
ఇంకెందుకు చెల్లీ, కన్యాకుమారిని వివాహమాడేటందుకు. 


ఇంతలోనే మల్ల ఇంకొక వివాహ ప్రస్తావనా? ఈ మగవాళ్ళకు 
ఈ ప్రసక్తి తప్పితే ఇక రెండోపని లేనట్లుందే, కన్యలను 
వారిమానాన వాళ్ళను వుండనిచ్చేటట్లు లేదే వీళ్ళు. 


ఇదంతా ప్రకృతి పురుషుల లీలా విలాసమని ఆ పరమేస్వరుడే 
సెలవిచ్చాడుగా చెల్లీ! అయినా ఇది జరుగుతుందని ఎమి 
నమ్మకం? మంట మిదికి ఎగిరివచ్చే శలభమనుకో 
వాణాసురుడు! 





శతజయంతి (పచురణ 


(సార సాహిత్యం 117 





నే అంకం 


వాణాసురుడు: కన్యామణి! నేను నీ కోసం వచ్చాను. 


కన్యాకుమారి: ఎవరు నివు? నాతో నీకేం పని? 


6౮౬లె: 


కన్యా: 


కన్యా; 


6౨౬౯ల; 





నేనెవరినో ఎరుగవా నీవు? ఈ ఏడేడు పధ్నాలుగు లోకాల్లో 
నన్నెరగని వాక్యాలేరే! నేను రాక్షసరాజును. ముల్లోకాలనూ గడ 
గడలాడించిన సాటిలేని పరాక్రమశాలిని. బ్రహ్మదేవుని వరంవల్ల 
తపస్సిద్ధి పొందిన అజేయుణ్జి. నన్ను వాణాసురుడు అంటారు. 


నీవు రాక్షసుడివని నీ మొగమే చెబుతున్నది. అజేయుజ్దని 
విర్రపగకు. తాడిని తన్నేవాడి తలదన్నేవాడుంటాడనే సంగతి 
గుర్తుంచుకో. ఏంకావాలి నీకు? 


అబ్బో! పిట్టకొంచెమైనా కూత ఘనంగనే వుందే! నాకు నివే 
కానాల, 


బాగుంది వరస. నన్ను భరించగలవా నీవు? 


నివు నా పిడికిటిలోనికి చాలవు, నాకొకలక్కా నీవు? ప్రౌఢ 
నిర్భరవయఃపరిపాకంలో వున్న సుందరాంగుల్ని ఎంతమందినో 
చూచాను. కాని ని ముగ్గమోహన సౌందర్యం ముందు వాళ్ళంతా 
దిగదుడుపే. నిన్ను చూచినప్పటి నుంచీ కామదేవుడు వేయి 
బాణాలతో నన్ను వేధిస్తున్నాడు. నన్ను కరుణించు. నిన్ను 
పట్టపురాణిని చేస్తాను. 


అహ్హహ్లా! నన్ను వివాహం చేసుకుంటావా? అతిలోకపిరులైన 
వాళ్ళే అందుకు అర్హులు. 


నా కంటే వీరాధివీరుడు ఈ ప్రపంచంలో ఎవరున్నారు? 


1899-1999 


118 


నాయని సుబ్బారావు 





60౮౯ల; 


రోా£౬లె;: 


అయితే నాతో యుద్ధం చెయ్యి. గెలిస్తే అలాగే నన్ను 
ఎవాహమాడుదువుగాని. 


ఒక ఆడదానితో నన్ను యుద్దం చెయ్యమంటావా? 


సతులచేత గూడా చావులేకుండా బ్రహ్మచేత వరం పొందిన 
పరాక్రమశాలివి, ఈకన్యతో యుద్ధం చెయ్య లేవా? 


నివాచాలత్వానికి హద్దులేకుండా వుందే. అయితేరా! యుద్ధంలో 
నిన్ను ఓడించే ని కరగ్రహణం చేస్తాను. 


(కత్తియుద్ధం జరిగిన ధ్వని - కొంచెంసేపు) 


ఖడ్గయుద్ధం తెలిసిన వాడివేనే, ఎమోననుకున్నా! ఇదుగో 
కాచుకో, ఈ చక్రం ని ప్రాణాలు బలిగొంటుంది. 


(చక్రం విసిరిన చప్పుడు - వాణాసురుడు పడిపోయినచ ప్పుడు) 


(బాధతో మూలుగుతూ) అబ్బ! నా ప్రాణాలు ఎగిరిపోతున్నాయ్‌ 
మరణం ఆసన్నమైంది - ఈమె మరెవ్వరో కాదు, ఆ పరాశక్తి 
కన్యారూపంలో నన్ను నిర్దించింది. అమ్మా జగద్రక్షకీ నాకళ్ళు 
తెరుచుకున్నాయి నా అపచారాలన్ని మన్నించి నాకు సద్గతి 
కలుగజెయ్‌. ఇదే నా అంతిమ ప్రార్దన. 


నిన్ను మన్నించాను. నికు అక్షయ పుణ్యలోక ప్రాప్తి 
కలుగుతుంది. ఇంతేకాదు, నీవు మరణించిన ఈ తీరప్రదేశంలో 
వాణాతీర్ధమని ఒక తీర్దం వెలుస్తుంది. ఆషాఢ బహుళ 
అమావాస్యనాడు ఆ తీర్ధంలో స్నానంచేసిన వాళ్ళకు 
గంగాన్నానఫలం లభిస్తుంది. 


ధన్యుణ్ణి తల్లీ, ధన్యుణ్ణి (మరణిస్తాడు) 


నానా నడా ననన నటన నవలలు ss sss ననా sss sr rr Sr rrr rm ERRNO తననన మను 


శతజయంతి (ప్రచురణ 


(నార సాహిత్యం 119 





అక్క: ఆ విధంగా వాణాసుర సంహారం చేసి పరాశక్తి కన్యాకుమారిగా 
ఇక్కడే వెలిసింది. అందువల్లనే ఈ అగ్రానికి కన్యాకుమారి 
అగ్రమని పేరు వచ్చింది. 


చెలి; ఈ కధ ఎంత బాగుందక్కా ఇక ఆలయం లోకి పోయి అమ్మవారి 
దర్శనం చేసుకుందామా? 


అక్క; పద, పోదాం. 


(ఆలయ ఘంటానినాదాల మధ్య ఈ శ్లోకం తాపీగా వినిపిస్తుం 
see ay 


బాలారు. మురడలాభాసోరి 
యౌవనారంభ శోబితాం 
బదగ్నికుండసంభూతాం 
భావయే హృదిమందిరే. 


చెల్లి! అమ్మవారి మూర్తి ఎంత దేదీప్యమానంగా వెలిగిపోతున్నదక్కా! 
కండ్లు మిరుమిట్లు గొలుపుతున్నాయ్‌. 


అక్క: అది అమ్మవారి ఒంటిమిద ఉన్న నాగమణికాంతి చెల్లీ. అది 
లైట్‌హౌస్‌లోని దీపంవలె ప్రకాశిస్తుంటుంది. అందుకనే చూచావా, 
దాని కాంతికి నావికులు దిగ్భాంంతులు కాకుండా, తూర్పు దక్షిణ 
పడమటి ద్వారాలను ఉత్సవదినాల్లో తప్ప ఎప్పుడూ 
మూసేవుంచుతారు. ఈ ఆలయంలోకి మామూలుగా ఉత్తర 
ద్వారం గుండానే ప్రవేశం. 

నీ. 


0 
Se) 


దేవి తూర్పు ముఖమై నిల్ఫుని, పదహారెండ్ల బాలికవలె 
కనపడుతూ వుంది. ఈమె మూర్తి ఎంత సౌమ్యంగా వుందక్కా 
పరాశక్తి భయంకర స్వరూపిణి అంటారుగా? 





1899-1999 


120 నాయని సుబ్బారావు 





అక్క: ఆమె దుష్టులకు అలాటిదే కాని భక్తులకు మాత్రం సుప్రసన్నాకృతి. 
చెల్లి; బక్తి పారవశ్యంతో నా కళ్ళు మూతలు పడుతున్నాయక్కా. 
(పాట - చెల్లి మొదలుపెడుతుంది - పాటముగిసిన తరువాతు 


అక్క:  జగద్రక్షకీ. చిదగ్నికుండసంభూతా కన్యాకుమారి మమ్మల్ని 
కరుణించు తల్లీ. 


(ఆలయఘంటానినాదాల మధ్య పై శ్లోకం మొదలై రెండవ 
పాదంతో ముగుస్తుంది.) 


((పసారం తేది 5-2-62.) 





శతజయంతి ప్రచురణ 


కంచి కామాక్ష్‌ 


వా(తలు: 
1. అక్క, 
ల. 


3. ఉమ, 


4. మహాశ్వరుడు. 


(EEE RTO NTN WT hn tae eee eae aL ARN 


1899- ]999 


122 నాయని సుబ్బారావు 





అక్క; ప్రొద్దున్నే యిక్కడికి వెళ్ళావ్‌, చెల్లి, ఈ కొత్త వ్‌ ఎక్కడ 
మారుపడిపోయావో అని నాకు దిగులేసింది. 


వెల్లి; మారుపడిపోవడానికి నేనేం నల్లపూసనా, అక్కా. నీవేమో 
ప్రయాణపు బడలిక వల్ల ఇంకా నిద్రపోతూనే వుంటివి. ఊరికే 
వుండి ఎం చేస్తామని అలా బస్సుమీద వూరంతా ఒక చక్కర్‌ కొట్టి 
వచ్చానక్కా. 


అక్క: కాశీమజిలీ కధల్లో గొల్లపిల్లవాడు చేసినట్లు చేశావనన్నమాట. 
వింతలేమన్నా మూటగట్టుకొచ్చావా లేదా. 


చెలి: వింతలకేం భాగ్యమక్కా. కావలసినన్ని పోగుచేసుకువచ్చా. 
అక్క: అయితే ఇంకేం మూట విప్పి ఒక్కొక్కటీ బయట పెట్టు. 
చెల్లీ! మొదటి వింత కాఫీ హోటల్లో కనపడ్డది. 


(౧ 


అక్క: ఓసి న కడుపుడక అప్పుడే ఆత్మారాముడికి నివేదన కూడా 
కానిచ్చావ్‌. ఎమిటిది. 


చెట్ల; అలా వెళ్ళి బల్ల వద్ద బైఠలాయించామా లేదో సర్వరు ప్లేటులో 
తెచ్చి ముందు పెట్టాడక్కా. 


అక్క: ఎమిటే, 


చెల: పాలసముద్రం మిది నురుగులా తెల్లగా శుభ్రంగా వున్న ఇద్దీ 
అక్కా. అవి న్‌ వేసుకుంటే అమృతం రుచి చూచినట్లుందనుకో. 
తింటే ఈ కంచి ఇడ్డీయే తినాలక్కా. 


అక్క: అవునవును. కంచి ఇడ్డికి జగత్స్రసిద్ధి కదూ. ఇంతకూ నాకేమన్నా 
తెచ్చావా అదో: 


చెలి: చలారి పోయిన ఇడీ ఏం బాగుంటుందక్కా.. మళ్ళ వెళదాం టే- 


శతజయంతి (ప్రచురణ 


(ప్రసార సాహిత్యం 123 





అక్క: 


ఇక రెండో వింత. 
ఎమిటది చెల్లీ. 
మేకలక్కా, మేకలు. 


ని తెలివి తెల్లారి నట్లే వుంది. చదవేస్తే వున్న మతి కూడా 
పోయిందట! మేకలేమిటే? 


ఈ కంచిలో మేకలక్కా గేదెలంతేసి వున్నాయి. వాటి పొదుగులు 
బంత పెద్దవిగా వున్నాయనుకున్నావ్‌. ఇలాటి మేకల్ని నేను 
ఎక్కడా చూడలేదు. 


అవునవును మరిచేపోయాను. కంచిమేకలకు కూడా 
జగత్స సిద్ధమే. అవి ఎక్కువగా పాలిస్తాయి. 


ఇక మూడో వింతక్కా, అది వింతల్లో వింత, ఏం చెప్పమంటావ్‌. 
చెబుదూ నన్ను ఒకటి వూరించక, 


ఈ పట ్నంలో నక్కా, సగం మేర ఎక్కడ చూచినా, ఎవరి మొగాలు 
చూచినా, అన్నీ ఫంగనామాలే నక్కా. తక్కిన సగం విభూతి 
సపెండెకట్ల మయం. ఎమిటక్కా ఈ చోద్యం? 


ఓసి సోయుల్లు బంగారుం గానూ ఎంత గమ్మత్తుగా వర్ణించావే ఈ 
కంచిని. 


నా యిల్లంతా బంగారం అయితే అందులో సగం నీదేలే, అక్కా. 


ఈ స్యర్ణపురి దర్శన భాగ్యం కలిగింతర్వాత మన ఇళ్ళూ వాళ్ళూ 
అన్నీ బంగారం కాక ఎమౌతాయ్‌, చెల్లీ ? 


ఏమటీ, ఈ కంచికి స్వర్ణపురి అనే పేరుంది. ఆ పేరెలా 





1899-1999 


124 





అక్క; 


అక్క: 


అక్క; 





నాయని సుబ్బారావు 
వచ్చిందక్కా? 


ఈ మహా స్థలంలో ఆది కాలాన ఒక సరస్సు వుండేది. అక్కడ 
తపస్సు చేసుకునే బుషులు ఒకనాడు దాని గట్టు మీద ఒక 
చెట్టును చూచారు. 


మనం రోజూ ఎన్ని చెట్లను చూడడం అధకాక అదేమంత గొప్ప? 


అలా కాదు చెల్లీ. అది సామాన్యమైన చెట్టు కాదు. దాని 
కొమ్మలన్నీ బంగారపు కొమ్మలు, ఆకులన్నీ మరకతపు ఆకులు, 
దాని పండ్లన్నీ నవరత్నాలు. ఆ చెట్టు పేరు స్వర్ణకంచి. దాన్ని బట్టే 
ఈ పట్నానికి స్వర్ణపురి అనీ, కంచి అనీ పేర్లు వచ్చాయి. 


మరైతే, ఈ పంగనామాలు, ఈ విభూతి పెండెకట్లూ ఎమిటక్కా. 


ఈ పట్నం నిజంగా రెండు పట్నాలు, చెల్లీ. ఒకటి విష్థ్టుకంచీ, 
ఇంకొకటి శివకంచీ, విష్ణుకంచిలో అన్నీ విష్ణ్యాలయాలు. అక్కడ 
వైష్ణవులు ఎక్కువగా ఉంటారు. శివకంచిలో అన్ని శివాలయాలు. 
అక్కడ శైవులు ఎక్కువగా ఉంటారు. ఈ రెండు పట్టణాల మధ్య 
వుండే ఎడములో విశేషంగా కొబ్బరి తోటలూ ఆశమాలూ వున్నై, 
నీవు చూచే వుంటావ్‌. 


అవునక్కా, చూచాను. త్రిమూర్తులలో ఇద్దరు- విష్టువూ, శివుడూ- 
ఇక్కడ కుదురుకున్నారు, బాగానే వుంది. మరి మూడో ఆయన 
(బహ్మదేవుడి మాటేమిటక్కా. 

ఆయనకీ భూలోకంలో ఆలయ ప్రాప్తిలదమ్మా. కాని (బ్రహ్మకు 
కూడా ఇక్కడ వున్నట్ల లెక్క. సృష్టి స్థితి అయ కారకులైన (బ్రహ్మా 
బష్టు మహే బాశ్వర్లు ముగ్గురూ ఇక్కడ భాసించారు. ఆ 
భాసించడంలో ఎక్కడా లేని విశేషం ఈ కంచిలో ఉంది. 


ఎమిటక్యా, అ విశేషం. 


శతజయంతి (ప్రచురణ 


(ప్రసార సాహిత్యం 125 





అక్క; 


అక్క: 


బ్రహ్మకూ శివుడికీ కాలం తీరినప్పుడు ఈ కంచిలో విష్ణు 
కాయంలో కఠలిసిపోతారట. దీన్నే కాయారోపణం అంటారు. 


ఇదేం విడ్డూరమక్కా. త్రిమూర్తులకు కాలం తీరడమేమిటి. వాళ్లు 
కాలాతీతులు కదా. 


కారు, 


అయితే మరి శాశ్వతంగా వుండి, ఈ చరాచర ప్రపంచాన్ని 
నిరంతరంగా నడిపే దెవరక్కా. 


త్రిమూర్తుల వునికికి కారణభుతురాలైన ఆ జగజ్జనని, పరాశక్తి చెల్లీ. 


అనో 


ఆమె కూడా ఈ కంచిలో ఉందా అక్కా. 


రో 


రి సరి. వుండ కెక్కడికి పోతుంది, చెల్లీ. మన భారత దేశంలోని 
ప్రసిద్ధ శక్తిపీఠాల్లో కంచి ఒకటి. ఇక్కడ వెలసిన శక్తి కంచి 
కామాక్షి. ఆమె దర్శనం చేసుకుని తరించడానికేగా మనం ఈ 


వూరొబ్బంది. 


కామాక్షి. ఎంత చక్కని పరక్క్యా. సకల కామాలూ ఆమె కళ్ళలో 
గూడు కట్టుకుని వున్నాయి కాబోలు. 


ర్వ 


ఆ జగన్మాతకు కోరికలేమిటే నీపిచ్చి గాని. 


అయితే అక్కా, ఆమె ఈ జగజ్జనుల కోరికలన్నీ తీరుస్తుందన్న 
మాట. 


ఆమె వాత్సల్యం వల్ల భక్తులకు ఇక్కడ భుక్తి ముక్తులు అవలీలగా 
లభిస్తాయి. అందుకే దీనికి కామపిీఠమని కూడా పేరు. కాని 
కామాక్షి అనే మాటకు విశేషార్దం వేరే వుంది. 


చెలి; ఎమిటక్యా అది. 
1899-1999 


126 నాయని సుబ్బారావు 





అక్క: కామ అనే మాటలో క అ, మ అనే మూడక్షరాలున్నాయి. క 
అంటే బ్రహ్మ, అ అంటే విష్ణువు మ అంటే రుద్రుడు. (బ్రహ్మ 
విష్ణు మహేశ్వరులు ముగ్గుర్నీ మూడు నేత్రాలలో పొదువుకుంది 
కాబట్టి ఆమె కామాకి. 


చెల్లి; ఎంత బ్రహ్మాండంగా వుందక్కా, ఈ అర్ధం. కామాక్షి కంచిలోనే 
ఎందుకు వెలిసిందో. 


అక్క: దానికొక చక్కని కథ వుంది, చెల్లీ. 


చెలి: వుందీ కథ! అదేమిటో చెప్పక్కా. విన్నదాకా నాకు మరేమి 
తోచదు. 


అక్క: కథ కైలాసంలో మొదలు. అరుగో కైలాసంలో ఉమా 
మహేశ్వరులు. 


సం ౫ జ వ 
మహేశ్వరుడు: దేవి ఉమా ఎమిటలా వున్నావ్‌. 
ఉమ: దేవా మహేశ్వరా నాకు చాలా విసుగ్గా వుంది. 
మహా; విసుగెందుకు? 


ఉమ: ఎందుకా ప్రతిరోజూ రెండు పూటలూ మి సాంధ్య తాండవం 
బడవకుండా చూడడం వల్ల ఎసుగు పుడుతున్నది. 


మహే: _ లోకాలన్నిటిన లయబద్ధంగా నడిపే నా తాండవం నీకు విసుగు 
కొలుపుతున్నదీ? నేనిది మానేస్తే లోకాలన్నీ ఎమైపోను. ఈ 
విషయమేమైనా ఆలోచించావా, జగజ్జననీ. 


ఉమ: మిమ్మల్ని సాంధ్యతాండవం మానెయ్యమనడం లేదు. ఈ 





శతజయంతి (ప్రచురణ 


(సార సాహిత్యం 127 





ము 


ఉమ; 


మహే; 


ఉవము; 


మహే; 


ఉమ; 


పర్య 


ఉమ; 


మహా: 





ఎసుగుకు విరుగుడాగా కాసేపు ఇంకేదైనా ఆట ఆడుకోవాలని 
వుందంతే. 


దానికేం భాగ్యం దేవీ. మన కుమారస్వామినీ, డుంరినీ, 
కాలభైరవుణ్ని, నందికేశ్వరుణ్నీ పిలుస్తానుండు. వాళ్ళతో కాసేపు 
కులాసాగా ఆడుకుందువుగాని. 


ఆటలో మిరు కూడా వుండాలి. 


చంవావు పో. నేను వుంటే ఆట రక్తి కట్టదు. నన్ను వదిలెయ్‌. 
మీరు ఆడుతూ వుంటే చూచి సంతోషిస్తాను. 


అమ్మ బాబోయ్‌. మిమ్మల్ని వదిలెయ్యడమే! ఎడేడు పధ్నాలుగు 
లోకాల్లో ఎక్క డైనా సరే మిమ్మల్ని వదిలేది లేదు. మీరు ఆటలో 
వుండి తీరాల్సిందే. అప్పుడ ఆట, ఇక్కడ కాకపోయినా ఇంకొక 
చోటైనా రక్తి కట్టి తీరుతుంది. మీరు మై అనండి చాలు. 


నీ పట్టే నీది కదా, ఉమా! సరే కానియ్‌. ఇంతకూ ఏ ఆట 
ఆడాలని వుంది నీకు? 


దాగిలిమూతలు ఆడాలని వుంది, స్వామి. 


దాగిలి మూతలే! అది నావల్ల కాదు. నిరంతరం సాంధ్య 
తాండవ[భ్రమణంలో గిరికీలు కొట్టడానక్‌ అలవాటైన ఈ కాళ్ళు 
ఆట్టే దూరం పరుగెత్తలేవు. 


అదేం మాట స్వామీ నా కను సన్న వెంట మిరు ఎంత దూరమైనా 
సరే అవలీలగా పరుగెత్తుక వస్తారని నాకు తెలియదూ. ఇది నా 
సంకల్పం. దినికి తిరుగులేదు. 


నీ సంకల్పబలం మనల్ని చాలా దురం తీసుకుపోయేటలబ్లే వుంది 
చూస్తే. అయితే ఈ ఆటలో ఎవరెవరికి ఎయే పాత్రలు 


1599-1999 


128 


నాయని సుబ్బారావు 





ఉమ; 


మహా: 


ఉమ: 


నూ, 


ఉమ; 


వమ; 


ఉమ; 


నిర్ణయించావ్‌, దేవీ. 
మన చిరంజీవులు ఎలుకలు. మీరు పెల్లి. నేను తల్లిని. 


జగన్మాతవు నీవు తల్లి కావడం సముచితంగానే వుంది. నేను 
పిల్లినా? అంటే నీవు నా కండ్లు మూస్తావన్నమాట. ఎంత పనికి 
ఒడికడుతున్నావ్‌, ఉమా. 


ఒక్క క్షణం మి కండ్లు మూసినంత మాత్రాన వచ్చే ప్రమాదం 
ఏముంటుంది, స్వామీ. 


అయితే మామూలు కండ్లు రెండూ మాత్రం ముయ్యి. నొసటన 
వున్న మూడో కంటి జోలికి పోవద్దు జాగ్రత్త. 


అమ్మ దొంగా ఆ కంటితో ఎలుకలు పోయి దాక్కునే చోటు 
చూడడానికా అదేమీ కుదరదు. ఇదుగో మీ మూడో కన్నుకూడా .. 


(ఆత్రంగా) వద్దు, ఉమా, వద్దు. 


మూసేశాను పొండి 


(వెంటనే భూలోకం నుండి - అయ్యో అయ్యో ప్రపంచ మంతా చిమ్మ చీకటి, 
కన్ను పొడుచుకున్నా కానరావడం లేదు. మా పనులన్నీ బందయ్యాయి. 
ఎమిటీ వైపరీత్యం మహా ప్రళయం ముంచుకొస్తుందా యేమిటి. అనే 
పోహాకారాలు ఐనిబస్తె.) 


మహః 


ఉమ; 


చూచావా ఉమా! ఒక్క నిముషంలో భూలోకానికి ఎంత ప్రమాదం 
సంభవించిందో! వద్దు వద్దన్న కొద్దీ ఈ పని చేశావ్‌. 


(పశ్చాత్తాపంతో) నాయీ అవినయాన్‌ికి నిష్కృతి యమిటి, 
స్వామి. 


మహే: ఇది వీ అవినయం ఎంత మాతం కాదు. ఇది నీ పంకలఎం. ఇతర 


శతజయంతి (ప్రచురణ 


(ప్రసార సాహిత్యం 129 





ఉమ; 


మహే; 


ఉమ: 


మరా! 





చోట్ల కన్నా ధర్మమూ తపస్ఫూ కోటి రెట్ల్టుగా ఫలించే 
“జగత్సారము” మిదికి నీ బుద్ధి పోయింది. 


స్వామి. మీ ఆజ్ఞప్రకారం భూలోకంలోనికి జగత్సారానికి 
వెళతాను. వెళ్ళి తపస్సు చేత ఈ పాపానికి ప్రాయశ్చిత్తం 
చేసుకుంటాను. కాని మీకు దూరమై పోతున్నానే! ఈ వియోగం 
ఎలా భరించగలను, స్వామీ. 


పిచ్చిదానా! నీ ఒక కంటి పాపను గాదా నేను. నీవు నాకు 
దూరమైపోవడమేమిటి ముందు తపస్సు చెసి చేసిన తప్పు 
సవరించుకో. తర్వాత అంతా చక్కబడుతుంది. 
స్వామీ సెలవు. 
త్వరలోనే అభీప్పితం నెరవేరుతుంది. వెళ్ళిరా దేవి. 

3 సః 3 % 
ఆ విధంగా ఉమాదేవి కంచికి వచ్చింది చెల్లీ. 


అదేమిట క్యా, 
అంటావేమిటి. 


పరమేశ్వరుడు జగత్సారమంటే నివు కంచి 


కంచికి వుండే అనేక నామాలలో జగత్సారం ఒకటి, చెల్లీ. 
అలాగా ! కంచికి వచ్చి అమ్మవారు ఏం చేసిందక్కా. 


అక్కడ ఒక మామిడి చెట్టు కింద కూర్చుంది. ఇసకతో శివలింగం 
చేసి అయ్యవార్ని ఆరాధించడం మొదలెట్టింది. అయ్యగారు 
మాత్రం అమ్మగార్ని వొదిలి వంటరిగాఎంత కాలమణ వుంటాడు. 
ఆయన ఆ మామిడి చెట్టు కింది సైకత లింగంలో ఆవిర్భవించి 
అమ్మవారిని అనుగ్రహించి ఎకామనాధుడై వెలిశాడు. అమ్మవారు 





1899-1999 


130 





అక్క: 


అక్క; 





నాయని సుబ్బారావు 


కంచి కామాక్షి యొ వెలిసింది. కైలాసంలో మొదలైన కథ కంచిలో 
ఎలా ముగిసిందో, చూచావా చెల్లి. 


అక్కా నీవీ మాటంటే జ్ఞాపకం వచ్చింది. మన బామ్మ కథ 
చెపినప్పుడల్లా కథ కంచికి పోయింది. మనమింటికి వచ్చాం. 
అని అంటుండేది గదా. ఎమిటక్యా, దాని తాత్పర్యం? 


భేషైన ప్రశ్న అడిగావు చెల్లీ. పూర్వం కంచిలో చాలా మంది 
కథకులు వుండే వాళ్లు. కథలు చెప్పడంలో వాళ్ళు ఆరితేరిన 
వాళ్ళు. ఎక్కడ పుట్టిన కథైనా సరే, వాళ్ళు మెచ్చుకుంటేనే గాని 
కధ అనిపించుకునేదికాదు. అందుచేత చెప్పిన కధెల్లా బాగోగుల 
నిర్ణయానికి కంచికి రవాణా అయ్యేదన్నమాట. 


బాగుందక్కా ఇక్కడ మనకథ కూడా ముగిసినట్లెగా! దాన్ని కంచికి 
వదిలేసి ఇక మనం ఇంటికి పోదామా? 


అపరాధం అపరాధం. అమ్మవారి దర్శనం చేసుకోకుండానే. 


అయ్యో నామతి మండిపోను. ఈ కథలకామాటంలో పడి అసలు 
వచ్చిన పనే మరిచిపోయానే. పదక్కా. పద, అమ్మవారి దర్శనం 
చేసుకుందాం. దారిలో నీవు కంచి ఇడ్లీ కూడా రుచి చూద్దువు గాని. 


ఈ ఆలయ గోపురం చూచావా. అక్కా ఎంతఎత్తుగా వుందో ఇదే 
మాలయ మక్కా. 


ఇప్పుడు మనం విష్టు కంచిలో వున్నాం చెల్లీ. ఇది వరదరాజ 
స్వామి ఆలయం. ఇందులో నూరు స్తంభాల మండపం వుంది. 
ఆస్తంభాల మిద చెక్కబడిన గుర్రపు రౌతుల బొమ్మలు ఎంత 
అందంగా వుంటాయనుకున్నావ్‌. ఈ స్వామికి కోట్ల కొద్దీ ఖరీదు 
చేసే మంచి మంచి ఆభరణాలు ఎన్నో వున్నాయ్‌. ఈ రోజుల్లోనే 
ఇక్కడ గరుడోత్సవం అతి వైభవంగా జరుగుతుంది. 


శతజయంతి (ప్రచురణ 


(ప్రసార సాహిత్యం 131 





చెల్లీ: 


అక్క; 


అక్క; 


బలే బలే మంచి సమయానకే వచ్చాం. ఈ వుతృవం కూడా 
చూచి పోదామా అక్కా. 


అదెం లాభం లేదమ్మా. ఆజన సమ్మర్దంలో మనకు దైవదర్శనం 
కావడం వట్టిమాట. కంచి గరుడ సేవ అనే మాట విన లేదా నీవు. 


అంటే ఎమిటక్కా. 


శుష్క దండగ అని అర్థం. ఇక పద. అదుగో శివ కంచిలో 
(ప్రవేశించాం. 


ఇదే మాలయ మక్కా, దీని గోపురం కూడా చాలా ఎత్తుగా వుంది. 
ఎకామనాథాలయం ఇదేనమ్మా. ఇందులో వున్నది పృథ్వీ లింగం. 
అదెమిటక్కా. 

పంచమహాభూతాలని ఎప్పుడన్నా విన్నావా నీవు. 


ఇప్పుడు భూతాల సంగతి ఎందుకక్కా. అవంటే నాకు తగని 
భయం అందులో మహాభూతాలంటుంటివి. 


ఇవేవి దయ్యాలు కావే పిచ్చిపిల్లా. నేల, శ నిప్పు, గాలి, 
నింగి- ఇవీ పంచమహాభూతాలు. విటి పేరిట దక్షిణ దేశంలో 
పంచలింగాలు వున్నయి. వాటిలో కంచిలోని ఈ లింగం 
పృథ్వీలింగం. 


తక్కినవి ఎక్కడెక్కడ వున్నాయక్కా. 


జంబుకేశ్వరంలో ఆపోలింగం, తిరువణ్ఞామశలైలో జ్యోతిర్లింగం, 
కాళహస్తిలో వాయులింగం, చిదంబరంలో ఆకాశలింగం, 
వున్నాయి. ఇదుగో ఈ కనబడే ఆలయం చూచావా. ఇదే మన 
నోముల పంట కంచి కామాకి ఆలయం. పద లోపలికి పోయి దేవి 


1899-1999 


139 నాయని సుబ్బారావు 





దర్శనం చేసుకుందాం. 
(ఆలయ ఘంటా ధ్వనులు, అర్చకుల మంత్రపఠనం, జనుల కోలాహలం) 


చెల్లి: అక్కా ఇక్కడ వున్న ఆడవాళ్ళందర్నీ ఒకపారి పరికించు. అంతా 
మంచి మ ౦చి పట్టు చీరలే కట్టుకుని వున్నారక్కా. 


అక్క: చిత్తం శివుడి మీదా భక్తి పాదరక్షల మీద అన్నట్లుగా వుందే నీ 
వ్యవహారం. కంచి చేనేత పరిశ్రమకు పేరు పొందింది. ముఖ్యంగా 
ఇక్కడ నేసే పట్టు చీరలు యావద్దేశంలోనూ విశేష ప్రజాదరణ 
పొందుతున్నాయి. ఇక నీ పట్టు చీరల పర్యవేక్షణ చాలించి ఆటు 
చూడు చెల్లి. 


చెల్లి! అక్కా ఎంత నేత్ర పర్వంగా వుందక్కా దేవి! జగన్మోహన రూపం! 
భక్తితో నా మనసు పరవశమైపోతున్నది. 


అక్క: దేవి కామాక్షీ మమ్మల్ని అనుగ్రహించు, తల్లీ. 


(ప్రసారం- 16.5.62) 


ర Te 
శతజయంతి (ప్రచురణ 


వా(తలు. 


/5౯9- F999 


కవఎ(బహ్మ 


. మారన, (తిక్కన శిష్యుడు), 

. గురునాధథుడు (తిక్కన శిష్యుడు, 

. కేతన (తిక్కనకు కృతియిచ్చిన కమి, 

. తక్కన (కవిబ్రహ్మ 

. గణపతి దేవుడు (కాకతీయ చక్రవర్తి, 

. శివదేవయ్య (గణపతి దేవుని మంటి, 
మనుమసిద్ధి (నలూారి:రాజూ: 


అటు. 


134 





నాయని సుబ్బారావు 


నెల్లూరి పెన్నానటి తీరం ఒక సాయంకాలం. 


మారన: గురునాథా ఈ సాయంకాలపు నిరెండలో ఈ పెన్నమ్మ ఎంత 


శోభాయమానంగా వుందో చూచావా! 


గురునాథుడు: మారన్నా. ఈ దృశ్యం మనం రోజూ చూచేదే. అయనా ఏ 


రోజు కారోజు ఏదో కొత్తదనం సంతరించుకుంటూనే వుందయ్యా 
మన పెన్నమ్మ. ఈమె ఎంత వన్నెలాడని. 


ప్రన్నని తేటనిటి మురిపమ్ముల రాజతవర్ణ సైకత 
చృన్నదుకూలకూలపరిసర్పితసుందర తానిరూఢి తా 

పన్నిన సర్వమేరము సువర్ణముతా బండ్లకెత్తు, నీ 

పెన్నకు సాటియే పృథు గభీర తరంగిణు అన్నియేనియున్‌. 


వహ్వా. నీ పద్యంలో మన గురువుగారి కవితా సువర్ణశోభ ఎంత 
గంభీరంగా ధ్యనింపజేశావయ్యా. నీ వొక కావ్యం వ్రాయగూడదూ. 


మారన్నా. నా కంత సాహసం లేదు. అందుకు నీవే తగినవాడివి. 
అయినా సొంత పద్యాలు గిలకడానికి నాకు తీరికేది? గురువుగారి 
అనర్గళ కవితా ప్రవంతిని తాటాకులలో బంధించి నిలిపెసరిక 
తలప్రాణం తోకకు వస్తూ వుంది. 


గురునాథా. ఆనాటి వేదవ్యాసులకు విఘ్నేశ్వరుడు లభించినట్లు 
నివు మన గురువుగారికి దొరికావు. ఎంత పుణ్యం 
చేసుకున్నావయ్యా,. 


ఈ రాయసం విద్య మా వంశంలో మొదటినుంచి వుంది. 
తాటాకులు చివ్వు పత్రాలుగా తయారు చెయ్యడం చక్కని 
ములుకులు వచ్చేటట్లు గంటాలు తీర్చడం, ఎంత 
అందమనుకున్నావ్‌. ఈ ఆనంద మంతా ఒక యెత్తు, గురువుగారు 
పరామం లేకుండా పద్యాలు చెబుతుంటే ఆగకుండా 
వాసుకుపోవడంలో ఉండే ఆనందం ఒక యెత్తు. ఆ సమయంలో 





శతజయంతి (ప్రచురణ 


(నార నాహిత్యం 135 








నాకు ఒళ్ళే తెలియదు మారన్నా, 


ఆ మరపులో గురువుగారి కవిత్వంలో మన పైత్యం కొంత ఎక్కడ 
కలుస్తుందోనని నాభయం. అది సరేగాని గురునాథా. మన నెల్లూరి 
ప్రజలు ఎమనుకుంటుచూన్నారో తెలుసా 


ఎమనుకుంటున్నా రేమిటి స్త 


నెల్లూరు చుట్టుప్రక్కల ఉండే తాటితోపులన్నీ ఈ మధ్య 
పలచబడిపోతున్నవనుకుంటున్నారు. 


నాకు కావలసినవి ఒక తాటాకులేకదా మారన్నా- వాళ్ళు ఆట్లా 
అనుకోవడం లేదు. 


మరేమనుకుంటున్నారు. 


ఎక్కడి తాటి ముంజలూ తేగలూ బుర్రగుంజూ తాటి పండ్లూ 
మారన్నకే చాలడం లేదునుకుంటున్నారు. 


ఎమోననుకున్నా మంచి చతురుడివయ్యా నీవు. 


కాకపోతే ఈ పెన్నమ్మ ఇక్కడ రెండు పాయలై నెల్లూరును తన 
బాహువలయంలో పొదువుకుందిగదా, ఎంతమంది 
గురునాథులైనా, ఎంతమంది మారన్న లైనా, ఈ పట్నానికి ఎ 
విషయంలో లోటుంటుంది. చెప్పు. మూలఘటిక కేతన వంటి 
సరసకవులు కూడా దిని సౌభాగ్యానికి ముగ్ధులై ఇక్కడే కాపురం 
పట్టారుగదా. 


అడుగో మాటల్లోనే వస్తున్నాడు. రావయ్యా, కేతన్నా రా. నికు 
నూరేండాయుస్సు. 


1899-1999 


136 


నాయని సుబ్బారావు 





కతన; 


ర! 


కం, 


నెల్లూరి నెరజాణలేమో మంతనాలు సాగిస్తున్నారే. 


కేతన్నా. నీవు వేంగీ విషయంలోని వెంటిరాలనే అగ్రహారానికి 
అధిపతివి. అయినా ఈ విక్రమ సింహపురానికి వాత కాపువై 
పోయావు. నీవు కూడా నెల్లూరి నెరజాణవేనయ్యా 


నెల్లూరంజే ఎమనుకున్నావ్‌, కేతన్నా... 


sg 


పట్టణమున నెన్నంగ మున్నూటయరువది దేవాలయంబులుండు 
పట్టణమ్మున రూపింప నన్నియు నీరారు బావు లింపారుచుండు 
పట్టణమ్మున నెల్లమానవులు ప్రశస్తెగాంచిరి నెరజాణలనగ 
ఏ పట్టణమ్మున నేకాలమును పెన్న కాల్వల చేత ముక్కారు పండు. 


er స 


29 


వుని కృప బుట్టె వేమాల సెట్టి బావి 
పరగ జగమెల్ల నెరుగ నే పట్టణమున 
అట్టి పట్టణ మిలను నౌఖ్యముల కునికి 
పట్టనందగు నెల్లూరు పట్టణమ్ము. 


అయితే నెల్లూరి వాసన తగిలిన వాళ్ళంతా నెరజాణలేనన్నమాట. 
ఎ౦త సొగసుగా వుందయ్యా పద్యం. 

కేతన్నా. నీకీ ఆస్థానంలో ప్రవేశం ఎట్లా లభించింది. 

అదంతా ఉభయ కబబుతుల అనుగ్రహం. 


ఎ౨౦త మంచి బిరుదునిచ్చావయ్యాూ మా గురువుగారికి. 


ఒకరివ్యడమేమిటి ? ఇదేం పెట్టుబిరుదనుకున్నారా? 


అభినుతుడు మన్మభూవభు 

సభ తెనున సంస్క తమున చతురుండై తా 
నుభయ కవిమిత్ర నామము 

క్రిభువనముల నెగడ మంత్రి తిక్కడు తాల్ఫెన్‌. 





శతజయంతి (సచురణ 


(నార సాహిత్యం 137 





గు; మా గురువుగారు తెలుగులోనూ సంస్కృతంలోనూ సభారంగాన 
అతి చతురులే., కాని ఆ సఖే ఇప్పుడు లేకుండా పోయింది కదా. 
మనుమసిద్ధి యొక్క స్థితి తలుచుకుంటే గుండె తరుక్కుపోతూ 
ఉంది. | 


మా; అవును వాపం. నిన్న గాక మొన్న సింహాసనమెక్కిన ఆ 
మహారాజుకు ఇంతలో ఎంత కష్టం ముంచుకు వచ్చిందో! మన 
రాజవంశాల్లో ఈ పాడు దాయాది మత్సరం ఇంతగా జితించి 
పోయిందేం కతన్నా? ఈ అక్కన బయ్యునల కిదేం పోయే కాలం 
హఠాత్తుగా బలాలు కూడగట్టుకు వచ్చి. మనుమసిద్ధిని 
రాజ్యచ్యుతుణ్మి చేసి, అజ్ఞాత వాసం చేయిస్తున్నారు. 


క్‌; ఇదంతా కాల ప్రభావం, మారన్నా. ఆనాటి పాండవ వీరులకే ఈ 
బెడద తప్పలేదు. 


గురుః వారికి శ్రీకృష్ణభగవానుని అండ ఉండడం వల్ల వారి కష్టాలు 
గట్టెకాాయి. 


కే; మన మహారాజుకేనా అండ లేంది? మనుమసిద్ధి మహిశ సమస్త 
రాజ్య భార ధౌరేయుడూ, దీనజనతానిధానమూ, అయిన మన 
తిక్కశౌరి లేరూ. చూస్తూ వుండండి, ఆయన అ ప్రతిమరాజనితి 
ప్రభావం వల్ల మనుమసిద్ధి కడగండ్లన్నీ సూర్య కిరణాలకు 
మంచుమబ్బులవలె తృటిలో విరిసిపోతాయి. 


మా: తథాస్తు, కేతన్నా తధాస్తు. ఇటీవల  తిక్కనామాత్యుల 
హృదయాకాశంలో అటువంటి తలపులు మెరుస్తున్న ల్ల వున్నాయి. 


గు; మాటల సందడిలో మరిచిపోయాం. ప్రదోషకాలమైంది. 
గురువుగారీపాటికి హరిహరనాధాలయం చేరుకుని వుంటారు. 
పదండి పోదాం... 


(ఇసుకలో నడుసున చప్పుడు 


1899-1999 


138 నాయని సుబ్బారావు 





క్త హరిహరనాథుడు! ఎంత విశిష్టమైన భావన! మారన్నా. ఈ 
భావాన్ని మూర్తిమంతం చేసుకున్న నెల్లూరి భాగ్యమే భాగ్యం. 


మా; శివకేశవుల భేదాన్ని (ప్రతిపాదించే హరిహరనాథుడు 
ధర్మా ద్వైతమూర్తి. ధర్మాద్వైత స్ఫూర్తి ర్రిమతియైన గురువుగారి 
కెష్ట దైవం. భక్తునకు తగిన దైవం, దైవానికి తగిన భక్తుడు. ఈ 
జంటకిదేసాటి, కేతన్నా! 


గ? ఇదుగో, ఆలయ (ప్రాంగణం 


(ఆలయ ఘంటా ధ్వనులు ఉండి ఉండి మెల్లగా వినిపిస్తుంటాయి) అరుగో, 
గురువుగారు భక్తి పరవశులై అర్ధ నిమీలిత నేత్రాలతో ముకుళిత హస్తాలతో 
తన ఆరాధ్యమూర్తి ఎదుట నిబడి వున్నారు-- 


తిక్కన: (భక్తి పారవశ్యంతో) 


శ్లోకం. 


కిమస్టి మాలామ్‌ కిముకొస్తుభంవా 
పరిష్కి 9యాయామ్‌ బహుమన్యసె త్వమ్‌ 
కిమకాలకూటః కిమువాయశోదా 

స్తన్యమ్‌ తవస్వాదు వద ప్రభో మే.. .. 


స్వామీ నీవు ద్వంద్వాతీతుడువు.. నికు ఎముకలహారమూ ఒకటే 
కౌస్తుభమబీ ఒకటే. కాలకూటాన్నీ యశోదచనుబాలనూ సమాన 
టైతితో ఆరగించగలవు. నాది కేవలం బాలస్యభావం, నాకిది 
సాధ్యమా. మనుమసిద్ధి రాజ్యచ్యుతి  ఎషయమైన చింతా 
కాలకూటం నన్నుక్కిరిబిక్కిరి చేస్తున్నది. నికృపామృతం కొంచెం 
నామై చిలకరించవా తండ్రీ.-- అహో ఏమి నాభాగ్యం నాదేవుని 
కను కొనలలో దివ్యానుగ్రహం తళుక్కున మెరిసింది. దొరికింది. 
దొరికింది. -- గురునాథా. రేపటినుంచీ కొన్నాళ్ళపాటు నీ 
గంటానికి ఆటవిడుపు. మారన్నా పెన్నమ్మ చల్లని తెల్లని ఇసుక 





శతజయంతి ప్రచురణ 


(నార నాహిత్యం 139 





పొరలవొడిలో నీకు స్వేచ్చావిహారం. ఓహో. కేతనార్యుడు కూడా 
వచ్చాడే. కేతన్నా. నిన్నొక కోరిక కోరుకోవాలని నాకు చాలా 
కాలంగా వుందయ్యా. కాని ఇప్పుడది వంశక్రమాగతమైన నా 
సచివత్వానికే పరీక్షా సమయం. ఈ గండం గడిచే దెట్లాగని 
మనసొకటే ఆరాటపడుతున్నదయ్యా కేతనా. 


మహాకవి.  ఉభయకవిమిత్రా. తిక్కనామాత్యా. మహనీయుల 
నైజమే అంత. వారి సామర్ద్యం వారికి తెలియదు. 


సీ సరస కవీంద్రుల సత్ప్రబంధములొప్ప 
గొనుననుటధిక సంకీర్తనకు తెరువు 
అలిత నానా కావ్యములు చెప్పునుభయభా 
షల యందు ననుట (ప్రశంసత్రోవ 
అరి మై పెక్కూళ్లనగ్రహారములు 
గా నిచ్చ్భుననుట పొగడ్త వాలము 
మహిత దక్షిణలెన బహువిధయాగంబు 
లొనరించుట వర్ణనము దారి. 


పరుణ కొక్కనణ కిన్నియు ప్రకటవృత్తి 
నిజములై పెంపు సాంవారి నెగడు నెట్లు 
కొమ్మనామాత్యు తిక్కని కొలది సచివు 
డింక నొక్కరు డెన్నంగ నెందు గలడు. 


సరస కవింద్రా మూలఘటిక కేతనా! నా కోరికను మూలముట్టుగా 
గ్రహించావు. నీవెంత ఘటికుడవయ్యా. ని సత్స్రంబంధాన్ని 
సముచితమర్యాదతో నేను కృతి తిసుకునే శుభసమయం 
త్వరలోనే వస్తుంది. నా సాచివ్యపరమైన నీ అమోఘ వాక్కే 
శుభసూచకమైన ఉపశ్రుతిగా కార్యసాధనకు పూనుకుంటున్నాను. 
మారన్నా. గురునాథా. రేపు శన్యుషస్సు లోనే కాకతీయ చక్రవర్తి 
గణపతిదేవుల సన్నిధికి ఓరుగంటికి నా ప్రయాణం అంతా సిద్ధం 
చేయించండి. 





1599-1999 


140 నాయని సుబ్బారావు 





మా; గురువర్యా. మేము మిమ్ము వదిలి వుండలేం. మేము కూడా మతో 
రావడానికి అనుమతించి అనుగ్రహించండి. 


త్రి; నాయనలారా. నేను నిరంతరం కొనియాడే కావ్యరసకంధి ఈ 
పెన్నమ్మనూ, కొట్టరువు వారి సచివత్వ చతురతకు కాణాచియైన 
యీ నెల్లూరు పట్నాన్నీవదిలి వుండడం నాకు మాత్రం 
సంతోషమా? కార్యం సాధించుకుని నిమిషాల మిద తిరిగి 
వస్తాను. అందాకా నిస్సహాయుడై అజ్ఞాతవాసంలో వున్న మన 
మహారాజును వెయ్యికండ్లతో కనిపెట్టి వుండండి. 


( ప్రయాణాన్ని సూచించే సంగీతం --- ఓరుగల్లు చక్రవర్తి అభ్యంతర 
మందిరం-- గణపతి దేవుడు, శివదేవయ్య) 


గణపతిదేవుడు: మహామంత్రి శివదేవయ్యగారి వదనంలో ఎదో కార్వవ్య[గ్రత 
దోబూచులాడుతున్నది. 


శివదేవయ్య: గణపతిదేవమహారాజూ సూక్ష్మ గ్రాహులుకదా! నెల్లూరి నుండి 
ప్రభువుల దర్శనార్థం ఒక మహాపురుషుడు వచ్చియున్నాడు. 


గః మనుమసిద్ధి ఆస్థానం నుంచా? ఎవరాయన? 

వి; ఆయన మనుమసిద్ధి రాజ్య సుస్టెటిక్‌ మూలకందం. మహా మంత్రి 
తెక్కనార్యుడు, 

గః నివదేవయ్యగారూ. ఈ కాకతీయ సామ్రాజ్య సుసితికి 


మూలకారకులైన మీ కంటె ఘనుడా ఆ నెల్లూరి మంత్రి! 


ని; ప్రభూ. రాజ్యాల విస్తృతిని బట్టి మంత్రుల ప్రతిభను కొలవలేం. 
ఆయన మహా మేధావి. మహాకవి. 


గః మిరు సంస్కృతాంధ్ర కవితా పితామహ బిరుదాంచితులు. 





శతజయంతి (ప్రచురణ 


(నార సాహిత్యం 141 





తిక్క పః 





మహారాజా. ఈ పెట్టుబిరుదులకేం భాగ్యం! నేను వ్రాసిందెల్లా 
ఒక్క పురు షార్ధసారం. అదీ నీతి బోధక (గంథం. అది లోకంలో 
శాశ్వతంగా నిలుస్తుందని నమ్మకమెమిటి? తిక్కన మహాకవి, 
ఉభయ కావ్యాలలోని ప్రౌఢ శిల్ప మార్గాలన్నీ ఆకళింపుకు 
తెచ్చుకున్నవాడు. కళావిదుడు! 


ఏం రచించాడాయన? 


తెలుగులోనూ సంస్కృతంలోనూ కొన్ని ఉత్తమకావ్యాలు 
వ్రాశాడు. కాని తెనుగుసేతను పునీతం చేసే మహాగంథమొకటి 
అచిర కాలంలోనే ఆయన వెలువరిస్తాడు. ఇది నా అంతర్వాణి 
(ప్రబోధం. 


మీరు పరమ శివాచార సంపన్నులు. మహా శివభక్తులు. 


తిక్కనామాత్యుడు శివకేశవ ధర్మా ద్వైత సిద్ధికలవాడు. నెల్లూరిలో 
వేంచేసి వున్న హరిహరనాథుని భక్తుడు. 


హరిహరనాథుడు! ఎంత చక్కని పెరు! ఎంత నవ నవాద్భుత 
మూర్తి! శివదేవయ్యగారూ. తిక్కనామాత్యుల దర్శనం కోసం నా 
మనస్సు ఉవ్వళ్య్భూరుతున్నది. 


ఎవరక్కడ! నెల్లూరినుంచి వచ్చి ప్రభువుల దర్శనార్ధం వేచివున్న 
తిక్కనామాత్యులను సగౌరవంగా ప్రవేశ పెట్టు. 


(ప్రవేశించి కాకతీయ  సామ్రాజ్యాధినేతలు శ్రిగణపతి దేవ 
చక్రవర్తులకు స్వస్తి. ప్రభూ. సాక్షాత్తూ ఆపరమశివుడే ఈ 
శివదేవయ్యగారి రూపంలో మీకు మంత్రిత్వం నెరపుతున్నాడు. 
మీ భాగ్యమే భాగ రర; 


తిక్కనామాత్యా. మీకు స్వాగతం. ఈ ఆసనం అలంకరించండి. 
మీరాజా గారికి కుశలమేనా? 


1899-1999 


142 నాయని సుబ్బారావు 





త్రి; ఆ ధర్శ్మరాజిప్పుడు రాజ్యచ్యుతుడై స్వజనంతో అష్టకష్టాలు 
పడుతున్నాడు. శ్రీకృష్ణుని సహాయార్థం అర్జునుడు ద్వారకకు 
వెళ్ళినట్లు నేను ప్రభువుల సన్నిధికి బయలుదేరి వచ్చాను. 


గః మీ మహాభారతకధాభిరతి మమ్మల్ని ముగ్గులను చేస్తున్నది. ఇది 
కూడా దాయాదుల కుతంత్రమేనా? 

తః అవును ప్రభూ. అక్కన బయ్యన్నలని మనుమసెద్ధికి దాయాదులు! 
ఇది వారి దౌర్జన్యం. 

గః నివదేవయ్యగారూ! ఈ సంగతి లవలేశమైనా ముందు తెలియలెదే 
మనకు. 

తిః చక్రవర్తులకీ విషయం ముందే తెలిసివుండాలని మేమనుకున్నాం. 

ని; అదేమిటి తిక్క నామాత్యా. 

త్రి: ఈ దౌర్జ్దన్యంలో అక్కన బయ్యనలకు వత్తాసి వెలనాటి చోడరాజూ, 


కులోత్తుంగరాజేంద్రుడు. అతడు గణపతి దేవుల సామంతుడు. 


గః ఎమీ. ఈ వెలనాటి చోడునికింత స్వతంత్రమా? మహామంత్రి. ఈ 
సామంతునికి బుద్ధి చెప్పడం. అక్కన బయ్యనలను సంహరించి 
మనుమసిద్ధిని సింహాసనం మీద పునఃప్రతిష్ట చెయ్యడం, వెంటనే 


జరగాలి. 
ని; అట్లాగే మహారాజా-- తిక్క నామాత్యా. తుం సంకల్పసిద్ధులు. 
తిః మీ పరోపకారబుద్ధి మెచ్చదగ్గది చక్కవర్తీ! మారాజునూ, నన్నూ 


అనుగ్రహించారు. మెము ధన్యులం. ఇక నాకు సెలవిపించండి. 


ని; రు కొన్నాళ్ళు మాకు అతిథులుగా వుండాలని మా కోరిక. 
మహామండలేశ్యరులు మహాభారతకథా  శ్రవణకతూహలులై 





శతజయంతి (వచురణ 


(నార నాహిత్యం 143 





వున్నారు. 
గః తిక్కనా మాత్యా. మీకు మహాభారతమంటే ఎందుకంత ప్రీతి. 
తిః నేను సర్వధర్మ సామరస్యం కోరుతాను. వ్యాసభగవానులు 


ధర్మా ద్వైతప్రతిపాదకంగా సంస్కృతంలో మహాభారతం 
రచించారు. దాన్ని నిరంతరం పఠిస్తూ తన్మ్నయుణ్ఞు అవుతుంటాను, 


వి; అందుకే కదా మీరు నిరంతరం హరిహరనాధథుణ్ణి ఆరాధించేది! 

గః శైవవైష్టవ ధర్మాద్వైత మూర్తెకదా హరిహరనాధుడు! మరి తక్కిన 
ధర్మాలమాటేమిటి. 

తి; భారతీయ ధర్మాలన్నిటిలోనూ ఈ రెండే ప్రధానమైనవి. 


తక్కినవన్నీ విటినుంచి వచ్చినవే. ఈ రెండిటికీ అభేదత్వం 
కుదిరితే తక్కినవాటికన్నిటికీ కుదిరినట్లే. అందుచేత 
హరిహరనాథుడు సకల ధర్మా ద్యైతమూర్త్తి. 


గః తిక్కనామాత్యా! మిరు లోకోత్తరపురుషులు. మీ దర్శనభాగ్యం 
వల్ల నేను తరించాను. రేపటినుంచీ మా ఆస్థాన విద్వరద్గోష్టిలో 
మీరు మహాభారత పరమార్ధం మాకు వినిపించాలి. 


త్రి; మహారాజా. మహాభాగ్యం. 


గః మహామంత్రీ. మన సైన్యం మనుమసిద్ధికి సహాయం పోవడానికి 
ఉత్తరువు లిప్పంచారా. 


వి; ఇంతసేపా, మహారాజా, --- అదుగో, మన సైన్యం కదిలింది. 


( ప్రయాణ భేరీ ధ్వని --- మైన్యం కదిలిపోతున్న చప్పుడు-- కాహళ 
ధ్వనులు భేరీ ధ్వనులు, జన కోలాహలం) 





1899-1999 


144 





నాయని సుబ్బారావు 


(నెల్లూరులో మనుమసిద్ధి మహారాజు సభ -- వంది, మనుమసిద్ధి జ 


వంది: 


తిక్కన, గురునాధుడు, మారన, కేతన..) 


జయము, జయము, శ్రీ విక్రమ సింహపురవరాధిశ్వరా. 
రాయగండగోపాలా. రాయవేశ్యాభుజంగా, అరాతిభయద 
రాయపెండారబిరుదాభఖరామా, ఉభయరాయ గండాంకా, 
ఖండియరాయా, మనుమసిద్ధి మహీపాలా, జయము, జయము. 


మనుమసిద్ధి మామా తిక్కనామాత్యా! వంది పలికిన ని ప్రశస్తి ఎంత 


మము; 


గొప్పగా వుందో చూచావా. 


అల్లుడా సిద్ధిరాజు! నెల్లూరి నెరజాణలలో  ప్రథముడివి. 
చమత్కారానికేం తక్కువ నీకు. ఇది నా ప్రశస్తి కాదయ్యా, నీ 
ప్రశస్తి. 


ఈ శుభోదయమంతా నివు పెట్టిన భిక్షేకదా, మామా! 


నాయనా. మా వంశానికీ మీ వంశానికీ వున్న స్నేహ సంబంధం 
ఈ నాటిది కాదు. గుంటూరి విభులైన మా పూర్వులను మీ 
పూర్వులు తమ సౌహాద్దం చేత ఆకర్షించి ఈ నెల్లూరుకు 
పాతకాపులను చేశారు. గుంటూరి విభుడైన మాతాత మంతి 
భాస్కరుడు, ధర్మా ద్వైతమూర్తి అయిన మితాత మనుమసిద్ధి 
అమాత్యుడు. మా పెదతండ్రి సిద్ధనామాత్యుడు మి తండ్రి 
తిక్కభూపాలుని మంత్రి. మా తండ్రి కొమ్మనామాత్యుడు మీ 
తండ్రి దండనాథుడు. నేను నీ మంత్రిని. మా పెదతండ్రి కొడుకు 
ఖడ్గతిక్కన ని సేనాపతి. ని సింహాసనం నికు తిరిగీ చేకూర్చడంలో 
నా కర్తవ్యం నెను నెరవేర్చాను. 


మను: తిక్కనామాత్యా, అందలాలూ, గొడుగులూ, అడపాలూ, మేల్కట్లూ, 


చామరాలూ జమిలిశంఖాలూ, కంబగట్లూ, భూమి కానికలూ 
మొదలైన రాచపదవులన్న ఇదివరకే నీకు సమరించుకున్నాను. 





శతజయంతి (ప్రచురణ 


(ప్రసార సాహిత్యం 145 





ఈ శుభసమయంలో నీ కివ్యడానికిన నావద్ద ఏమీలేదు. నీవే 
నాకివ్యాలి, 


తిః మంత్రిమాత్రుణ్ని మహారాజుకు నేనేమివ్యగలను? 


మను: మామా. కొత్త పెండ్లికొడుకును కావాలని నాకు ఉబలాటంగా 
వుంది. మహాకఏి. నేను నిన్ను మామా అని పిలుస్తాను కదా. 
దానికి తగినట్లు నాకు ని భారతీ కన్యకను ప్రసాదించు. 


ట్ర; రాజా! నీ మాట నా చిత్తాని కింపుకూర్చిందయ్యా,. 


సే సకలలోకప్రదీపకుడగు పద్మినీ 
మి(త్రవంశమున జన్మించితివని 

చూచిన మగలన చొక్కెడునట్టి సౌం 
దర్యసంపద సొంపు దాల్చితివని 

జనహృదయానందజనకమై నెగడిన 
చతురత కల్మి న ప్రతిముడవని 

మెరసి యొండొంటికి మిగులు శౌర్య త్యాగ 
విఖ్యాత కీర్తుల వెలసితివని 


వివిధ విద్యా పరిశ్రమ వేది వనియు 
సరస బహుమాన విరచనా శాలివనియు 
మత్కృతిశ్వరుడగుచున్న మాన్యు నిన్ను 
సుభగు గావించుటకు సముత్పుకుడనైతి. 


మను: కవిలోక చక్రవర్తి! మహా ప్రసాదం. 
గురునాధుడు: నా గంటాని కిక ఉపిరిసలపని పని. 
తిః కేతనార్యా! ఈ కావ్యానికి ఇతివృత్తం ష్‌ 0 ఎన్నుకోనయ్యా. 


కేతన: మావంటి వారా కమిబహ్మకు చెప్పేది. అయినా అడిగారు కాబట్టి 


నాకు తోచింది చెబుతాను. కృతిభర ఇకా ఏకు వంశస్థుడు. 
1899-1999 


146 





యమము; 


నాయని సుబ్బారావు 


ఇక్షా ౪కు కులతిలకుడైన రామభఖద్రుని కథ ఉభయ తారకంగా 
వుంటుందని నా అభిప్రాయం. 


సారకవితాభిరాముడు మా తాత మంత్రి భాస్కరుడు రామాయణం 
ఇదివరికే చెప్పాడు. 


ఆయన ఉత్తర రామాయణం చెప్పలేదు. 


అవునవును. ఆ భాగం నాకోసమే  వదిలిపెట్టినట్లుంది. 
ఉత్తరరామాయణమే చెబుతాను. 


మామా! పిల్లకు సొమ్ము లేం పెట్టదలిచావో వషమతడే చెప్పడం 
మంచిది. 


ఎంత ఖరాఖండి అల్లుడివయ్యా నివు! 


కవిబహ్మ కావ్యరచనా నియమాలు తెనుగు నేలకే 
మార్గదర్శకాలు, సెలవియ్యండి. 


కావ్యరచన చేస్తాననేవాడు. _భావస్ఫోరకాలైన పదాలను 
ఎన్నుకోవడం, వాటిని చక్కగా అతకడం, నేర్చివుండాలి. 
పాతమాటలనే పట్టుకుని 'ప్రేలాడడం మంచిదికాదు. అవి 
హృదయాన్ని రంజించలేవు. 


గురువర్యా! తెలుగు కవిత్యంలో సంస్కృతం గుప్పించడం 
బంతవరకు సమంజసం? 


జాత్యం కాకపోవడం చేత, ఒప్పయినప్పటికిన్నీ సంస్కృతం నేను 
ఎక్కడబడితే అక్కడ చొప్పించను. 


గురుదేవా. సంస్కృతంలో లేని యతిప్రాసల జంజాటం 
తెనుగులో మాత్రమెందుకు? 





శతజయంతి (ప్రచురణ 





కే; మారన్నా! యతివ్రాసలు లేకుండా పద్యరచన చేద్దామను 
కుంటున్నావేటి కొంపతీసి. 


తిః అర్ధానికి తగిన మాటలు తీసుకుంటున్నానని యతిప్రాసలు 
వెంపకలకో పులము పుచ్చడం, తెనుగుకవిత్యం చెప్ప 
దలుచుకున్న కవికి నేర్చుకానేకాదు. శ్రుతికి అనుగుణంగా 
వున్నాయని ప్రాస ప్రకారం వేరైన అక్షరాలుంచడం కవిత యొక్క 
వీదతనాన్ని సూచిస్తుంది. 


క ఇన్ని చక్కని నియమాలతో మీరు వ్రాయబోయే కావ్యం 
లోకోత్తరంగా వుంటుంది. సందేహం లేదు. 


త్ర; ఎల్లా వున్నా మన కావ్యం మనకు బాగానే వుంటుంది. సరసులైన 
కవులకు నచ్చినప్పుడే అది సత్కావ్యమౌతుంది. నాకృతిలో వేయి 
గుణాలు  నిక్షేపించడానికి ప్రయత్నించినా  చివరకందులో 
ఒక్కగుణమూ లేకపోవచ్చు. కాని ఆ విషయమై నాకేమి 
బెంగలేదు. సారకవితకాభిరాముడైన మా తాతగారి మీద వుండే 
గౌరవం చేతనైనా లోకం నా కావ్యాన్ని మన్నిస్తుందని నా కొకటే 
ధైర్యం, 


మను: మామా! పద్యంతో పాటు గద్యం కూడా వుండవలసలిందేనా, 
కాపరెత"? 


తిః ఓహో అల్లుడు గారికి నిర్వచన కావ్యం మీద మనసు పోయిందే. 
వచనం లేకుండా వర్ణన కొంతవరకు చెయ్యవచ్చు. కథంతా 
పద్యాలతోనే పొందించి జొచిత్యం చెడకుండా చెప్పడం కష్ట మె. 
రాజా!" వాకాగలు కఠలికుుటప్పుడు కూడా గద్యంతో ముని లేకురకో 
నిర్వచనంగానే ఉత్తరరామాయణం రచిస్తాను గురునాథా! 


గు; గురుదేవా! నేను సిద్ధంగా వున్నాను. 


తిః ఇదుగో నిర్వచనోత్తర రామాయణ _మహాోకావ్యానకి శ్రీకారం 
1899-1999 


148 


నాయని సుబ్బారావు 





చుడుతునా ఎను. 


శ్రీరాస్తాం మనుమక్షి తీశ్వర భుజాస్తంభే జగన్మండల 
ప్రాసాదస్థితభారభాణి దధతీ సాసాలభంజీ(శియం 
శుండాలోత్తమ గండభిత్తిషు మద వ్యాసంగ వశ్యాత్మనాం 
యా ముత్తేజయతే కదాం మధులిహామానంద సాంద్రాస్థితిః. 


(కాలం దొర్లిపోవడాన్ని సూచిస్తూ సంగీతం - ఆనందంగా ప్రారంభమై 
కొంచం వివాదంగా ముగుస్తుంది 


(నెల్లూరు -తిక్కన మందిరం- తిక్కన కెతన- మారన- గురునాథుడు) 


తిక్క ను; 


కేతన; 


మారన; 


కేతనా! గంధవారణ బిరుదాంకితుడు, మా అన్న ఖడ్గ తిక్కన, ఇక 
లెడుగదా. 


తిక్కనామాత్యా, ప్రాజ్ఞాలు మీరు. కాటమరాజు సేనాని బ్రహ్మ 
రుద్రయ్యతో హోరాహోరిగా పోరాడి ఆ మహావీరుడు మరణం 
పొందాడు. అందుకు చింతించవలసిన పనిలేదు. 


మా వదిన చానమ్మ - ఆమెను తలుచుకుంటే ఇప్పటికీ వాళ్ళు 
పొంగిపోతుంది- విరపత్ని అన్న పేరు సార్థకం చేసుకుంది. 
బన్నత్త మార్గం అనుసరించిందామె, 


గురువర్యా. మీ తల్లి అన్నమ్మగారి సంగతి కదూ మీరు చెప్పేది. 


అవును మారనా. నేనప్పుడు చిన్నవాఖణ్ణి. మా తండ్రి కొమ్మన 
దండనాథుడీ నెల్లూరి వద్ద జరిగిన ఒక యుద్ధంలో వీరమరణం 
చెందగా ఆమె సహగమనం చేసింది. 


తిక్కనామాత్యా. ఎంత మహిమాన్వితమైన వంశమయ్యా మీది. 
మిరు ఆదరంతో అడిగి కృతిపుచ్చుకున్న నా దశకుమార చరిత్రలో 
ఒక ఆశ్వాసమంతా మీ వంశవర్ణనకే వినియోగించాను. అయినా 
తృప్తిలేదు. 


Rss ss sss sss rrr rrr rrr నయ 


శతజయంతి (ప్రచురణ 


(ప్రసార సాహిత్యం 149 





గురు; 


అందులో మనుమసిద్ధి మహీపాలుని వంశవర్ణన కూడా 
వున్నట్లుందే. 


ఎదో కొద్దిగా. నిర్వచనోత్తర రామాయణంలో గురువర్యులు 
ఆవంశవర్ణన సవిస్తరంగా చేశారు. దాని ముందు, నా వర్ణన, దివిటీ 
ముందు దీపం. మహా కవీ! తెనుగు వాడికి భవతారకమైన మహా 
కావ్యమింకొకటి మీరు రచించాలి. 


గురువర్యులిప్పుడు విచారంలో వున్నారు. వారి మనస్సు 
మథనపడుతూ ఉంది. 


మనస్సు మథన పడితేనే మహాకావ్యం ఉద వించేది మారనా! 


కేతనార్యా! ని వన్నది నిజమే. కాని నిన్నగాక మొన్న అక్కడ 
పలనాటి వీరుల ప్రళయ తాండవం, ఇపుడిక్కడ ఈ కాటమరాజు 
గడబిడ. అవిచారమూలకమైన వైరానల జ్యాలలో అట్టుడికినట్లు 
వుడికి పోతున్న దేశం దుస్థితి తలుచుకున్న కొద్దీ నామనస్సు 
చింతావికలమైపోతున్నది. స్థాయి చిక్కడం లేదు. 


దీనికంతా మూలకారణం ఏమిటంటారు? 


విభిన్న ధర్మాల మధ్య పుట్టిన అర్ధం లేని సంఘర్షణా, అందువల్ల 
కలిగిన వివేకం లేని విద్వేషం. 


ఇందుకు విరుగుడేమిటి ? 
దేశంలో ధర్మా ద్వైత భావ వ్యాప్తి. 
మన నీతి విదులు, ఇటువంటి ఉపదేశాలు చేస్తూనే వున్నారు. 


సారంలేని శుష్కనితుల వల్ల ఎమౌతుంది. వాటిని సరసంగా 
కాంతా సమ్మితంగా సుహో కావ్యరూపంలో జనుల హృదయాలకు 





1899-1999 


150 


నాయని సుబ్బారావు 





హత్తుకునేటట్లు చెయ్యాలి. సంస్కృతంలో వ్యాసభగవానులు 
ధర్మా ద్వైత పరంగా రచించిన మహాభారతం అటువంచి మహో 
కావ్యం. దానిని తెలుగు చెయ్యడానికి పూనిన ఆంధ్ర కవఐత్య 
విశారదుడు, విద్యా దయితుడు నన్నయ భట్టారకుడు, ఆంధ్రులకు 
పరమపూజ్యుడు, చిరస్మరణీయుడు. ఆయన దానిని తుదముట్ట 
చెప్పుక పోవడం ఆంధ్రుల దురదృష్టం. 


అది మరొక విధంగా తెనుగు వారికి సాటిలేని అదృష్టమని నా 
తలం పు. 


నన్నయ  భట్టారకుని పూనికను తుది. ముట్టంచడానకి 
గురువర్యులు పూనుకుంటే సరి. 


నేనా? భారతం తెనుగు చెయ్యడమా? బ్రహ్మానంద స్థితి 
అనుఖవించిన వాడే ఆపని చెయ్యగలడు. నా వంటి బాల స్వభావు 
డేం చెయ్యగలడు? 


హరిహరనాథుని కృపాకటాక్షం, మీమీద పరిపూర్ణంగా వుంది. 


ఈ మనస్ఫూ ఈ శరీరమూ నానా లౌకిక కార్యాచరణంలో 
కలుషితమైవి. ఈ పనికి నేను పనికి వస్తానా? 


నిరంతర హరిహరనాధ భక్తి భావనతో మీ ఆత్మ కొడిగట్టని జ్యోతి 
వలె ప్రకాశిస్తున్నది. మీ మనశ్శరిరాలకు మాలిన్యమేమిటి ? 


కాకపోతే గురువర్యులొక మహాయజ్ఞం చేయవచ్చు. 
అవబృథస్నానంతో మరింత పవిత్రులై ఆంధ్రమహాభారత రచనకు 
ఉపక్రమంచవచ్చు. 


గురునాథా. చక్కని సూచన! పావన పినాకినీ తీరంలో జిన్నవాడ 
మహాక్షేత్రంలో, కామితార్థ ప్రదాయిని శ్రీ కామాక్షీ దేవి సన్నిధిలో, 
సోమయాజినౌతాను. 





శతజయంతి (ప్రచురణ 


(ప్రసార సాహీత్యం 151 





(కొన్నాళ్ళు గడిచింతర్యాత. - నెల్లూరు మొదట తిక్కన మందిరం, 
తర్వాత హరిహర నాథాలయం- కేతన- గురునాథుడు- మారన- తిక్కన ) 


కే 


ర్ల 


ర్న 


గు? 


ఖర ర్ల ర్ల 


గురునాధా. మీ గురువర్యుల పనికదా, యజ్ఞస్థలంలో నీవెక్కడా 
కనిపించనే లేదేమయ్యా? 


నేను గురువుగారి పని మీదనే వున్నాను కేతన్నా, 
అవునవును. ఊరిబయటి తాటితోపులన్ని గాలిస్తున్నాను. 


మేలిరకపు తాటాకు బండ్లకొద్దీ పోగుచేసి, వ్రాతకు సిద్ధం చేశాను. 
చాలినన్ని గంటాలు తయారు చేసి పెట్టుకున్నాను గూడా. 


అయితే భారత రచన ఆరంభమైనలబ్లేనా గురునాథా? 
అహా! 
ఎదీ మొదలు. 


ఇదుగో. 


శ్రీయనగౌరి నాబరగు చెల్యకు చిత్తము పల్లవింపు భ 

[దాయిత మూర్తియె హరిహరంబగు రూపము డాలి, ఎష్టురూ 
వాయ నమశ్శివాయ యని పల్క్మెడు భక్తజనంబు వైదిక 

ధ్యాయిత కిచ్చ మెచ్చు పరతత్వము గొల్బెద నిష్ట సెద్ధికిన్‌. 

కవి బ్రహ్మచేసిన ఈ సకల బ్రహ్మ ప్రార్థన ఎంత చక్కగా 
వుందయ్యా! తర్వాత _వేదవ్యాసుణ్ణి భారతామ్నాయాన్ని 
నన్నయ్యభట్టారకులనూ [ప్రశంసించి హృదయాహ్లాదిమయైన 
విరాటపర్వం మొదలు పదిహేను పర్వాలూ తెనుగు బాసలో 
రచించేందుకు తనకున్న కొతుకాన్ని వెల్లడించారు. 


ఆ తర్వాత మౌన ముద్ర వహించారు. ఆయన బొమముడిలో 





1899-1999 


152 





కేత్ర ; 


తిక్క; 


నాయని సుబ్బారావు 


ఏదో నిగూఢమైన ఆలోచనా రేఖ సుడి తిరిగింది. ఉన్నట్లుండి లేచి 
హరిహరనాథాలయం కేసి నడిచివెళ్ళారు. 


ఇదేమిటో విస్మయజనకంగా వుందే. పదండి, మనం కూడా 
అక్కడికి పోదాం, 


(కించిద్విరామం) 


అరుగో గురుదేవులు. మంటపస్తంభాని కానుకుని (ప్రశాంత 
చిత్తంతో కూర్చుని వున్నారు. 


ఆయన వదనారవఐందం ఐకాస వంతమై ఉంది. 


ఏదో సంతోషం, ఎదో ఆశ్చర్యం ఎదో భక్తితాత్సర్యకలి తమైన 
తలంపు ముప్పిరికొన్న ఆయన మానసం ఆయన సుఐశాల 
నయనాలలో నాట్యం చేస్తున్నది. కవిబ్రహ్మ కేదో దివ్యసాక్షా తార 
మైనట్లుంది. 


(తన్మయం సూచించే గొంతుతో రండయ్యా రండి. కేతన్నా, 
గురునాథా. మారన్నా, రండి రండి. నాదేవుడు నన్ను 
అనుగ్రహాంచాడు. నాకు ప్రత్యక్ష మైనాడు. 


ధన్యులం గురుదేవా. ధన్యులం. 


ఈ మహాభారత (ప్రబంధమండలికి కృతిపతిగా ఎవరిని 
పేర్కొందునా అనే తలంపు మనస్సులో మెదలగానే, లేచి 
ఇక్కడికి వచ్చాను. వచ్చి నా స్వామిని తనివి తీర ధ్యానించాను. 
అంతట కొంచెం నిద్రవచ్చిందయ్యా నాకు. ఆ నిద్రలో కల- ఓహో. 
ఎమి కలయ్యా అది! దాని ప్రభావం ఇంకా నన్ను వదలలేదు. ఆ 
కలలో నా తండడ్రి-- 


హరిహరనాథుడు సాక్షాత్కరించాడా మీకు. 





శతజయంతి (ప్రచురణ 


(సార సాహీత్యం 153 





త్ర; 


నా జనకుడయ్యా, జనకుడు. నను గన్నతండ్ర. కొమ్మనా 
మాత్యుడు! ఈ వాపిష్టి కండ్లు నా తండ్రిని చూడక ఎంత 
కాలమైంది కేతన్నా! ఆయన కనపడగానే రెండు చేతులూ 
జోడించి నమస్కారం చేశాను. ఆయనకు నేనంటే ఎంత 
వాత్సల్యమని! నన్ను తుష్టిగా దీవించి, దయారసం ఉట్టిపడేటట్లు 
చూచ్చి-- 


ప సెలవిచ్చారు కొమ్మనామాత్యులు? 


నాయనా. నీవు మునుపు రచించిన పద్యం భక్తవత్సలుడైన 
హరిహరనాథుడు గాఢాదరంతో స్వీకరించాడు. నీపట్ల దయాళుడై 
నిన్ను కృతార్ధున చెయ్యడానికి సంకల్పించాడు. అని 
చెవొడయ్యా, నా జనకుడు. 


గురువర్యా, ఆ పద్యం, కిమస్థిమాలాం.. . కదూ. 


అవునవును. అదే సర్వకాల సర్వావస్త్టలాయందూ నా జిహ్వాగ్రాన 
నర్తించే తారక మంత్రం. 


మహా కవి, తిక్కన సోమయాజీ! ఒక్క పద్యంతో భగవంతుని 
ఆకట్టుకున్న మీకవిత్వ మహిమ అనన్యసాధ్యం. 


భగవంతు దివ్య చిత్తాన గల ఈ కారుణ్యం కొమ్మనామాత్యులకు 
ఎట్లా అవగతమైందో? 


ఆ నాకలోక వాసికి భగవంతుడే ఆ శక్తిని ప్రసాదించి ఉంటాడు. 


అంతే కాదు కొమ్మనామాత్యులను ఆకర్షించి కొలిపించుకుని 
భగవంతుడు ఆయన వెంట బయలుదేరి వుంటాడు. 


అంతేనయ్యా,. అంతే ఈ సంగతంతా చెప్పి నా జనకుడు, 
అడుగో, భగవంతుడు అని ఆవైపు చూపించాడు. సవిశేష 





1899-1999 


154 నాయని సుబ్బారావు 





సంభ్రమ భరితమైన హృదయంతో అటు చూతునుగదా. 


ఫీ. కరుణారసము పొంగి తొరగెడు చాడ్పున 
శశిరేఖ నమృతంబు జాలువార 
హరినీలపాత్రిక సురభి చందనమున్న 
గతి నాభి ధవళ పంకజము మెరయ 
గురియైన చెలువున నెరసిన లోక ర 
క్షణమన గరళంబు చాయ దోప 
(ప్రథమాద్రి దో తెంచు భాను బింబము నా 
నురమున కౌస్తుభ రత్నమొప్ప 


సురనదియును కాళిందియు బెరసినట్లు 

కాంతి పూరంబు శోభిల్లు శాంతమూర్తి 

నామనంబు నానందమగ్నముగ జేయ 

నెలమి సన్నిధి సేసె సర్వేశ్వరుండు. 

గు; ఆహా! ఎంత పరమాదు ఖే మన్నివేశం. విన్నవాళ్ళుకు మాకే 
మనస్సు ఎవశమౌతున్నది. 


తిః నా దైవాన్ని చూడగానే నాలోని భక్తి కట్టలు తెంచుకుని 
ప్రవహించింది. నా స్వామికి సాష్టాంగ నమస్కారం చేశాను. 
వినయవినముడనై కొంచము పక్కకు తప్పుకుని నుదుట అంజలి 
ఘటించి నిలుచున్నాను. నా కళ్ళలో ఆనంద బాష్పాలు 
నఐండాయి. 


మా; అప్పుడే చేశాడు సర్వేశ్వరుడు? 


తిః; అంతులేని కనికారంతో తన కుడికన్ను కూడా వెన్నెలే వెదజల్లగా 
కొత్తలేకుండా నన్ను చూచాడయ్యా నా దేవుడు! నా ప్రభువు 
వదనంలో చిరునవ్వు వెల్లివిరిసింది. తిక్కశర్మా! వైదిక 
మార్గనిష్టమైన వర్తనతో, భేదం లేని భక్తివల్ల నిర్మలమైన 
మనస్సుతో, నన్ను నిరంతరం ధ్యానించడం చేత 





శతజయంతి (వ్రచురణు 


(నార సాహిత్యం 155 





ఆనందమయమైన ఆత్మతో, ఎప్పడూ కావ్యరసాన్ని 
కొనియాడుతూ ఉంటావు. నీవు రచించబోయే తెనుగు భారతానికి 
కృతిపతిత్వం కోరి వచ్చానయ్యా.. అన్నాడు. 


కవిబ్రహ్మ యెక్క భవ్య పురుషార్దతరువున అమృతఫలం 
పండింది. 


దేవదేవుని దివ్య వచనామృతం నా మనస్సులో వెల్లివిరిసి నేను 
పరవశత్వం చెందాను. నా స్వామికి ఎన్ని సార్లు మొక్కానో 
లెక్కలేదు. నా వంటి బాల స్వభావుడికి ఇటువంటి మహనీయ 
మహిమ కలిగించాడే అప్రమేయ ప్రభావ భావనాతీతుడైన ఈ 
పరమేశ్వరుడు! ఆగ్రితులకింత సులభుడా అనిపించింది. నా 
దైవానికి ఒక విన్నపం చేసుకుందామనే కోరిక కలిగింది. 
కొమ్మనామాత్యుని వదనం చూచాను. 


ఆయన చూపులోనే అనుమతి తెలిపి వుంటాడు. 


తెలిసింది తెలిసింది. స్వామిని బ్రహ్మానందస్థితి ప్రసాదించమని 
కోరి ఉంటారు, గరుదేవులు. 


అవునయ్యా అవును. ఆ అకఖిలాండపతి ఆశ్చర్యకరంగా నాక్తుద్ర 
చిత్తంలో విస్తార మహితమైన కారుణ్య క్షిరాబ్ధిని నిక్షేపించాడు. 
ఆయన మహా విభూతిని కొనియాడే పదవి నా వాక్కు 
కంటగట్టాడు. ఇంకేముంది. చను విచ్చిన కుర్రవాడు చంక కెక్కి 
తన అంతస్తు తెలుసుకోకుండా మహా పదార్థం కోసం మారాము 
చేసినట్లు, జన్మాంతర దుఃఖాలు తొలిగించి నన్ను సుఖాత్ముల్ణి 
చెయ్యి, మహానుభావా అని నా స్వామి వాదాలముందు 
సాగిలపడ్డాను. నీకు మోక్ష జ్ఞానం ఇచ్చానన్నాడు నా దేవుడు. లేచి 
నిలుచున్నాను. నా మనస్సంతా సంతోషం నిండి 
తొణికిసలాడింది. మెలకువ వచ్చింది. 





1899-1999 


156 నాయని సుబ్బారావు 





మహాత్మా మీరు పుణ్య చరిత్రులు. మీ జన్మ కృతార్ధ మైంది. 
లోకోత్తరమైన పదాన్ని పొందారు. పరమేశ్వరుణ్ణి కృతిపతినిగా 
చేసుకున్నారు. పుణ్యమూర్తిమైన భారత సంహితా రచనకు 
ఉన్న ఒక్క అవరోధమూ తొలగిపోయింది. 


కేతనార్యా. 


ఊ్‌. కూర్చుట నూత్నరత్నమునకున్‌ కనకంబునకున్‌ తగున్‌ జనా 
భ్యర్చితమైన భారత మవార కృవాపరతంత్రవృత్తి మై 
పేర్చిన దేవదేవునకు (ప్రీతిగ నిచ్చుట సర్వసిద్ధి నా 
నేర్చినయట్లు చెప్పి వరణీయుడనయ్యెద భక్తకోటికిన్‌. 


అనన్య సామాన్యాకారమైన పరమ ధర్మ ప్రకారమయ్యా, ఇది! 


ఈ. కావున భారతామృతము కర్ణపుటంబుల నార గ్రోలి ఆం 

ధ్రావళి మోదముం బొరయునట్లుగ సాత్యవతేయ సంస్కృతి 
శ్రీవిభవాస్పదంబయిన చిత్తము తోడ మహా కవిత్వ దీ 

క్షా విధి నొంది పద్యముల గద్యములన్‌ రచియించెదన్‌ కృతుల్‌. 


గురునాథా. ఇటువంటి పుణ్యప్రబంధాలు దైవ సన్నిధిలో 
చెప్పడమూ ఒక ఆరాధన విశేషమే. కాబట్టి ఈ నా స్వామికి 
విన్నపం చేస్తున్నట్లుగా ఈ మహా కావ్య రచన సాగిస్తాను. 


--లోపలా బయటా అంతటా నిండివున్న ధర్మా ద్వైత మూర్తీ! 


శరణాగత సం(శితభయ 

హరణా. సురనికర శేఖరానర్హమణి 
స్పురణా పరిచయ రంజిత 

చరణా వనమాలికా భుజంగా భరణా. 





శతజయంతి వ్రచురణ 


ప్రసార సాహిత్యం 157 





భుజగసమాచరితశయన భూషణకృత్యాా. మరుత్సరిదా 

కల్పిత మనోజ్ఞ చరణశిరస్స్ప్సుందరమూర్తి. జలనిధి హిమ 
వద్భూధర కలిత జనన కేళి కౌతుకవ్య క్తా వ్యక్త లలిత సౌందర్య 
స్ఫురదలఘు తనుస్తీ9సనాధా. హరిహరనాథా. 


హరిహరనాథా! దివ్య చిత్తాన అవధరించు దేవా అవధరించు. 


(కొంత కాలం గడిచిం తర్వాత- నెల్లూరు-పెన్నా నదీ తీరం గురునాథుడు, 
మారన, కేతను 


సల్లు అమ్మయ్య, కవిబ్రహ్మ మహాకవిత్వదిక్షా విధి సమాప్త మైంది. మా 
అచ్చపుు తెనుగునది ఈ పెన్నమ్మ ఒయ్యారపు వంపులవలె 
తెనుగు మెలికలు తిరిగిన భారతామ్నాయం లభించి ఆంధ్రులు 
తరించారు. 


కే; గురునాథా. కవిబ్రహ్మ భవ్యకవితావేశాన్ని గంటపు ములికితో పట్టి 
అక్షర బద్ధం చేసి నీవు తరించావు. 


మా; కేతన్నా! కవిబ్రహ్మకు కృతియిచ్చి నివు తరించావు. కావ్యమంటూ 
వ్రాయడం వుంటే గురుదేవుని మీద నేను ఒక్కటే ఒక్క పద్యం 


చెబుతాను. 
గు; ఎదీ పద్యం? 
మా; తదుగో, 


చం. ఉభయ కవిత్వ తత్యవిభవోజ్యులు, సంహితాధ్వర క్రియా 
(పభు, బుధబంధు, భూతి గుణ బంధురు, భారత సంహితా కథా 
విభు, పరతత్వ బోధను నవిన పరాశరసూను, సంతత 
త్రిభువన కీర్త నీయయశు, తెక్కకవీంద్రుని గొల్లు నర్దితోన్‌. 


కే; బలే! ఒక్క పద్యంతో ఇష్టదైవాన్ని మెప్పించిన కవిబ్రహ్మకు తగిన 
శిష్యుడివి అవుతావు మారన్నా ఆ ఒక్క పద్యంతోనే నవు 





1899-1999 


నాయని సుబ్బారావు 





తరిస్తావు. 
ఇంతకూ కవిబ్రహ్మ బిరుదులోని సార్ధకత ఎమిటి. 


అది చెప్పడానికి మన మవళ్ళుం? కవి (బహ్మంతవాడు 
చెప్పవలసిందే! ఆరణ్యపర్వశేషం పూరించనున్న భవిష్యద్వాణి 
అదుగో, వినవస్తున్నది. --- 


(నేపధ కంలో) 


తనకావించిన సృష్టి తక్కొరుల చేతంగాదు నా, నేముఖం 
బున తా బల్కిన పల్కులాగమములై పాల్ఫొందునా, వాణి న 
త్తను నీతండొకరుండనా, జను మహత్తా్యప్తిన్‌ కవిబ్రహ్మనా, 
వినుతింతున్‌ కవితిక్కయజ్య నఖీలోర్వీ దేవతాభ్యర్చితున్‌. 


(ప్రసారం తేది: 1-8-62) 





శతజయంతి (ప్రచురణ 


సత్యభామ 


పూ(తలు: 


సత్యభామ. 
నలిని - చెలికత్తె. 
శ్రికృష్ణుడు. 
నరకాసురుడు. 
భూదేవి. 


Nb ONE 


1899- 1999 


160 నాయని సుబ్బారావు 





(సత్యభామ అంతఃపురములో ఆయుధాగారం-సత్యభామ 
ధనుర్విద్యా పరిశ్రమ చేస్తూ వుంటుంది దూరం నుంచి 


నభిని-- అమ్మా సత్యభామాదేవి ఎక్కడున్నావమ్మా? 
సత్యభామ-- నలినీ ఇటు ఇటు ఇక్కడ, ఈ ఆయుధాగారంలో. 


నళిని-- (దగ్గరికి వచ్చి) వేళగానివేళ ఇక్కడేం చేస్తున్నావమ్మా? 
సత్యభామ-- ధనుర్విద్య అభ్యాసం చేస్తున్నానే, 


నళిని-- మంచివిద్యే దీనివల్ల పుణ్యమా, పురుషారమా? అయినా 
మనస్తీ9లకు దీంతో అవసరమేముంటుంది? 


సత్యభామ-- ప్తీంలేమిటి, పురుషులేమిటి? విద్య అనేది ఒకటి నేర్చుకుని 
వుంటే దాని అవసరం ఎవరికైనా ఎప్పుడో ఒకప్పుడు కలగనే 
కలుగుతుంది. మా నాన్నకు నేనొక్కదాన్నే సంతానం కావడం చేత 
నన్ను పుత్ర నిర్విశేషంగా పెంచాడు. 


నలిని-- అయితే దేవీ ఆనాడు పితృహంతయైన శతధన్వుడిమిద ఈ విద్య 
[ప్రయోగించలేదే? 


సత్య- అందుకు ప్రాణిశ్వరుల అనుమతి కావాలి గదా? అప్పుడాయన 
హస్తినాపురంలో ఉన్నారాయెను. నేను వెళ్ళి చెప్పగానే అయనే 
కలగచేసుకున్నారు. నా విద్యా ప్రదర్శనానికి మరి అవసరమే 
లేకపోయింది. 


నళి- ఓహొ అదా సంగతి? సతులవిద్యా ప్రదర్శనకు, ముందుగా పతుల 
అనుమతి వుండాలన్నమాట. 


సత్య- సతిధర్మమంటే ఎమనుకున్నావే మరి? 





శతజయంతి (ప్రచురణ 


(నార సాహీత్యం 161 





నళి- అయితే దేవి! దీనికొక్క మినహాయింపు కనబడుతున్నదే, ఇదెట్లా? 

సత్య- అందులోనే? 

నళి- దోహదక్రియలో. 

సత్య- అదేమిటేవ్‌? 

నళి- ఎంతనంగనాచివమ్మా దోహదక్రియంటి తెలియదూ? పూలచెట్లకు, 
తీగలకు, అకాలంలో పువ్వులు పుట్టించడానికి స్త్రీలు చేసేపని. 
సురపొన్నకు నవ్వూ, మోరటికి పాటా, గోరంటకు ఆలింగనం, 


మామిడికి కరస్పర్శా- 


సత్య- ఉండుండు. అశోకానికి పాదతాడనం అని కదూ నీవు చివరకు 
చెప్పబోయేది? 


నళి- మనకు అశోక పుష్పాలెందుకమ్మా? మనకిప్పుడు కావలసినవి 
పూరిజాతపుష్యూలు., 


సత్య- (ప్రణయకోపం పట్టించుకుని ప్రాణనాథుని శిరస్సు అలవోకగా అలా 
వామపాదంతో తొలగదోస్తే- 


నళి- పారిజాతం పుష్పిస్తుంది, అంతేనా? 


సత్య- పిచ్చిదానా! పారిజాతం  పుష్పించడమెమిటే? అది 
దేవలోకతరువు. ఆకాలం అనకుండా ఎల్లపుడూ విరియబూచే 
వుంటుంది. 


నళి- అయితే ఈ దోహదక్రియ దేనికమ్మా? 





1899-1999 





సత్య- 


నళఠి- 


నాయని సుబ్బారావు 


దేవలోకం నుంచి తర్గివచ్సి మన పెరట్లో అవతరించడానికి. 
తెలిసిందా? 


దోహదక్రియేమో జరిగింది గాని ఫలితం మాత్రం ఇంతవరకూ 
శూన్యం. ఈ సంగతే మీ సవతులంతా విడ్డూరంగా 
చెప్పుకుంటున్నారు. 


ఓసి నీ యిల్లు బంగారంగానూ, అప్పుడే ఆయేడిళ్ళూ 
చుట్టివచ్చావ్‌ ? 


మీకు చెలికత్తెనై పుట్టింతర్వాత తప్పుతుందా యేమిటి? 
ఏపూటకాపూట తాజా వార్తలన్నీ పోగుచేసి, విశేషాలు ఒకసారికి 
రెండుసార్లు చెబితేనేగాని మీకు తృప్తి కలగదాయె. 


ఈపూట విశేషాలేమిటే? 


చిన్నక్క  జాంబవతమ్మగారు, పెద్దక్క రుక్మిణమ్మగారి_ భేటీకి 
వేంచేశారు. ఆమాటా ఈమాటా కదిపి జాంబవతి, మన సత్య ఇంత 
అఘాయిత్యానికి ఒడిగట్టినా ఫలితం దక్కలేదు కదా, అక్కా అని 
నవ్వందమ్మా. 


ఆ ఎలుగుబంటి  మొగందాని మాటలకేం గాని, పెద్దక్క 
అందుకేమన్నదే ? 


(వాణనాధుల వాగ్గానానకి తిరుగుండదు. సత్య పుణ్యమా అంటూ 
మనమందరం రోజూ పారిజాతపు పువ్వులు పెట్టుకుంటాం అని 
అన్నది. 


సవతైనా రుక్మిణి మహాదొడ్డ ఇల్లాలు. ప్రాజేశ్వరులు ఈ 
విషయంలో ఇంకా జాప్యం చేస్తున్నారెందుకో? 





శతజయంతి (ప్రచురణ 


(సనార సాహిత్యం 163 





నళి- 


సత్య- 


నళి- 





తమ వామవాదతాడన మాధుర్యం మరొకసారి చవిచూడాలని 
వారి శిరస్సు ఉవ్విళ్ళూరుతున్నదేమో నమ్మా. 


ఎంత కొంటెదానివై పోయావే నీవు. 
ఇదంతా తమ సహవాసభాగ్యమే తల్లీ. 


అదేమిటోగాని నళినీ ఇప్పుడు నా మనస్సు ఆ పారిజాతం మీద 
లెటి. 


అయితే ఇప్పుడు దేనిమీదికి మళ్ళిందమ్మా. పర మనహు? 


ఇంతకాలంగా కొనవాగించిన ఈ ధనుర్విద్యా పరిశ్రమను సార్థకం 
చెయ్యాలని ఉబలాటంగా వుంది. ఆ మహిషాసురమర్దనిలాగ ఏ 
మహా రాక్షసుడితోనో యుద్ధం చేసి నా శౌర్య పరాక్రమాలు 
లోకానికి చాటాలని ఒకటే కోరిక నా మనస్సులో సుళ్ళు 
తిరుగుతున్నది. 


ఇది ఏిరపత్నికి సముచితమైన కోరికే. మీ కోరిక త్వరలోనే 
నెరవేరుతుంది, తప్పదు. 


నీకు జోస్యం కూడా వచ్చినట్లుందే? 


జోస్యం కాదమ్మా అయ్యగారు ఆయడిళ్ళలో ఎక్కడా 
కనపడకపోతే వారు ఎక్కడ ఉన్నారో ఎం చేస్తున్నారో ఆ సంగతి 
కూడా కనుక్కువద్దామని బయలుదేరాను. వారు సభా భవనంలో 
ఉన్నారు. 

ఈ వేళప్పుడు అక్కడే ౦ చేస్తున్నారే? 


బారెడు బారెడు గడ్డాలవారు జడలు కట్టిన తలవెంట్రుకలవారు, 


1899-1999 


164 నాయని సుబ్బారావు 





పుట్టగోచీలవారు చుట్టూ పరివేష్టించి ఉండగా, ఆరముగ్గిన 
రేగుపండ్లు అమిత ఆప్యాయంగా ఆరగిస్తున్నారమ్మా. 


సత్య- ఈనాడు నీ చమత్కారానికి పట్టపగ్గాలు లేట్లుందేమే. వారు బదరికా 
శ్రమవాసులైన మహామునులే! వాళ్ళు  ప్రాణేశ్వరుని 
నరనారాయణావతారంలో ఆయన చెలికాళ్ళు వస్తూ ఆయనకు 
కీతిపాత్రమైన ఆ బదరీఫలాలు కానుక తెచ్చివుంటారు. 
ఎందుకొచ్చారో, ఆమహాత్ములు? 


నళి- ఊరికేవస్తారటమ్మా,. మహాత్ములు! ఎవరొ నరకాసురుడట. యజ్ఞ 
భాగా లివ్వలేదని వాళ్ళను ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల 
నీళ్లు తాగించాడట. ఆ గోడంతా వెళ్ళబోసుకోడానికి వచ్చారు. 


సత్య- అయితే వాడికి ఆయుస్సు మూడిందన్నమాటే. ఎవజే ఆ 
నరకాసురుడు? 

నళి- ఎవరోనమ్మా నాకేం చెలుసు? వాళ్ళ సంభాషణను బట్టి వాడెవడో 
లోకకంటకుడైన ఒక మహారాక్షసుడనిపించింది. అయ్యగారు 
వాళ్ళను సముదాయించి ఇలా పంపించారో లేతో అలా ఒక 
దివ్యపురుషుడు శు నుంచి వూడిపడ్డాడు. 


సత్య- ఎవరే, ఆయన? 
నలి- _మనపారిజాతవృక్షపు ఖామందమ్మా. 
సత్య- దెవెంద్రుడా? ఆయనకేమొచ్చింది? 


నళి- ఆ నరకాసురడేనమ్మా లోకాలన్నీ ఆక్రమించి లోకపాలకులను 
లోకయా త్రికులను చేసి వదిలిపెట్టాడట. 


ఆ 


సత్య- అయితే ఇప్పుడు పారిజాతవృక్షం నరకాసురుడి స్వాధీనంలో 


శతజయంతి (ప్రచురణ 


(ప్రసార సాహిత్యం 165 





నళి- 





వుందన్నమాట. భేష్‌. ఈ దెబ్బకు రెండు పక్షులూ పడవలసిందే. 


ఎమిదెబ్బో, ఏమిపక్షులో అరుగో అయ్యగారు వేంచేస్తున్నారు. 
కోపగృహం సిద్ధం చెయ్యమన్నారా? 


అక్కర్లేదు లేవే పద, ప్రాజేశ్వరులకు ఎదురుపోయి స్వాగతం 
చెబుదాం, 


(శ్రీకృష్ణుడు , సత్యభామా, గరుడవాహనం మీద ఆకాశమార్గాన 
పోతూఉంటారు. 


నాథా! ఈ పక్షివాహనం మీద ఈ వ్యోమయానం పరమా నంద 
కరంగా వుంది సుమా, 


సత్యా జాగ్రత్త! పరమానందంలో పడి మేను మరిచి పట్టువదిలావో 
క్రిందపడగలవు. 


ఎం విచిత్రమండీమీది! సువిశాలమైన ఈ గరుత్మంతుడి వీపుమీద 
ఎంత మందైనా పదిలంగా కూర్చోవచ్చు. మనోవేగాన్ని మించిన 
వేగంతో ఈయన గాలిని చీల్చుకుంటూ ముందుకు 
దూసుకుపోతున్నాడు. ఇవేమిటండి ఇవి, రంయిమని మీదికి 
వచ్చినట్లువచ్చి ప్రక్కల నుంచి తుప్పుకువోతున్నై? 


ఇవు సిద్ధసాధ్యవిద్యాధర కిన్నర కింపురుజషాదుల ఎమానాలు. 
(ఆదుర్దాగా) సత్యా సత్యా నీవేణీ, వోణి గాలికి వదిలి పెట్టేవ్‌ సుమా, 
గాలివాటుకవి ఏ విమానానికైనా పట్టుకుంటే ప్రమాదం. 


ఏమిటండీ మీరు మరీనూ, చిన్న పిల్లకు చెప్పినట్లు చెబుతున్నారు! 
చొళ్ళిం చుట్టి నా వేణిని దిగృంధం చేశాను. పమిటకొంగు 
వెనుకకు ఈడ్చిలాగి కుడివైపున కట్టి బంధించాను. 


1899-1999 


శ్రికృ- 


నాయని సుబ్బారావు 





సత్యా, ఎందుకైనా మంచిది. దగ్గరగా జరిగి నా ఏపునానుకుని 
నన్ను గట్టిగా పట్టుకో. 


బాగానే వుంది మీ సరసం. ఈ అనంతవాయు పధంలో నా 
మనస్సు లోకకల్యాణ సాపేక్ష మై శివమూర్తిగా రూపొందుతున్నది. 


భేష్‌, సత్యా భోగలాలసులైన ఈ నిరంతర విమాన సంచారులకు 
బుద్ధే ఉంటే జగత్క్మళ్యాణం ఏనాడో అవలీలగా సిద్ధించి ఉండేది. 
లోకకంటకుడైన నరకాసురుడు నీ పవిత్రమనోబలంచేత 
హతాయుష్కు డైనాడు. ఇదిగో వాడి ప్రాగ్దోకితిష నగరానికి 
వచ్చేశాం. 


నాథా. ఇవేమిటీ పట్టణం చుట్టూ ఎవో తాళ్ళలాటివి అల్లిబిల్లిగా 
అల్లుకుని వున్నై? సూర్యకిరణాలు కూడా చొచ్చుకుని వోవడానికి 
వీలు లేకుండా వుందే, మనమీ నగరంలోకి ప్రవేశించేదెట్లా? 


ఇవి మురాసురుడు తన మాయతో సృష్టించిన పాశాలు. వాడు 
నరకాసురుడి అనుచరుడు. ప్రాగ్ణోకితిషపుర రక్షకుడు. ఇదుగో 
నాచక్రాన్ని ప్రయోగిస్తున్నాను. చూడు ఎం జరుగుతుందో! 


ఇదేమి అద్భుతం. నాథా మి చేతినుంచి విడిపడ్డదో లేదో, ఈ చక్రం 
కోటిసూర్యులకాంతితో కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ మురపాశాల 
మీదికి రివ్వున ఉరికింది. 


నా చక్రమంటే ఎమనుకున్నావ్‌ సత్యా! సూర్యుణ్ని తరిమెన పట్టగా 
రాలిన కిరణరజంతో విశ్వకర్మ దీన్ని నాకు చేసిచ్చాడు. 


మీ చక్రధారలకు మురపాశాలన్నీ తునాతునకలై సూర్యకిరణాలకు 
మంచులాగా విడిపోయాయి. అడ్డం వచ్చిన మురాసురుడికీ వాడి 
అనుచరులకూ మెడకాయల మీద తలకాయలు లేవు. నాధా 





శతజయంతి ([వపచురణ 


(ప్రసార సాహిత్యం 167 





శ్రీ.కృ. 


వాథా! ఇదేమిటీ విపరీతం? ఈ చక్రం రివ్వున తిరిగి వస్తున్నది, 
మనమీదికి కాదు గదా? 


ఇందులో విపరీతమేమీ లేదు, సత్యా! చెప్పినపని పూర్తిచేసుకుని 
ఇది మళ్ళీ నా చేతిలోకే వస్తుంది. 


ఇది పరమాశ్చర్యకరంగా వుందే, అరుగో, వేలకువేలు రాక్షసులు 
యుద్ధసన్నద్ధులై నగరం వెలువడి మనపైెక్‌ వస్తున్నారు. 


మరేం ఫరవాలేదు. వాళ పని మనగరుత్మంతుడు చూస్తాడు. 


మీరామాట అన్నారో లేదో, ఈ మహానుభావుడు ఉప్పొంగిపోయి 
మేరుపర్వతమంత అయినాడే! రెక్కలతో పడగొట్టి, ముక్కుతో 
చెక్కి, గోళ్ళతో రక్కి, కాళ్ళతోమట్టి, ఈ రాకాసిమూకను 
నిమిషంలో నిశ్శేషం చేసి పారేశాడు. పరాక్రమమంటే ఇలా 
ఉండాలి. నాథా ఆ నరకాసురుడేడీ? ఎక్కడా కనపడడేం? 


ఆ దుర్మదాంధుడి కింకా సంగతి తెలిసివచ్చినట్లులేదు, ఉండు, ఈ 
పాంచజన్యం పూరించి వాడి మత్తువదల గొడతాను. 
(పాంచజన్య ధ్యానం) 


అబ్బ ఇదేం శంఖధ్వానం బాబూ, చెవులు చిల్లులు పడిపోయాయి! 
ఈ ధ్యనికి నగరం నగరమంతా దద్దరిల్గిపోయినట్లుంది. 
ఉసుళ్ళపుట్ట పగిలినట్లు రాక్షసమైన్యం బిలబలా బయటక 
వస్తున్నది. నాథా ఆ సేనా మధ్యంలో మహోన్నతమైన రథం మిద 
చెవులరత్నకుండలాలు ధగద్ధగాయమానంగా మెరిసిపోతున్న ఆ 
వీరుడెవరు? 

సత్యా! వాడే, నరకాసురుడు. ఇక మనకు చేతినిండా పని. 


నరకాసురుడు. చెప్పకుండా పెట్టకుండా దొంగచాటుగా నా నగరం మదికి 
att RRR కస ప in 


1899-1999 


168 





(షూ 


నర. 


(Qe 


నర. 


శ.కృ. 


నర. 


Qe 


నర. 


కృ. 


కృ. 


కృ. 


నాయనీ సుబ్బారావు 


వచ్చావే, దారి తప్పివచ్చావా యేం? 


దుష్టచిత్తులై దారితప్పి చరించే వాళ్ళను శిక్షించి వారికొక దారి 


యట 


చూపించడమే నా పని. 


అబ్బో మాటలు కోటలు దాటుతున్నయే! ఈ చచ్చు బొల్లిగద్దనెక్కి 
ఆ తుక్కుబండిగానొకటి చేతబట్టి, త్రిభువన భయంకరుడైన ఈ 
నరకాసురుడి మీదికే రావడానికి సాహసించావే, ఎవర్రా నీవు? 


మూర్జుడా! తల్లిదాస్య విముక్తికి దేవలోకం నుంచి అమృతం 
సాధించి తెచ్చిన ఈ మహానీయుడు నీ కళ్ళకు బొల్లిగద్దగా 
కనపడుతున్నాడటరా? 


ఎట్లాగూ? ఈ పక్షి అమృతం సాధించాడూ? నేను దేవలోకం 
జయించినప్పుడు ఎంత గాలించినా అది నాకు కనపడనేలేదే. అది 
సరేగాని, చేతిలో ఆతుప్పుపట్టిన బండిచక్రం ఎందుకురా నికు? 


ఎందుకా, నీ కంఠం ఉత్తరించడానికి. ఇది విశ్వకర్మ నిర్మితమైన 
విష్ణుచక్రంరా, అవివేకి! లోకకంటకులైన దుష్టులను సంహరించి 
జగత్కల్యాణం  సమకూర్చుడమే దినిపని. ని తాతల్లాంటి 
రాక్రసులెందరో దీనికి బలి అయినారు. 


(భయం నటిస్తూ వెటకారంగా ఇంతకూ ఈ అమోఘాయుధం 
ధరించిన తమరెవ్యరో సెలవిచ్చారు కాదేం, మహానుభావా? 


కన్న తలిదండ్రులను కూడా గుర్తించలేని పరమమూర్దుడివి, నా 
సంగతి నీకేం అంతుపడుతుందిరా? నేను వాసుదేవుణ్ణి. 


అరె! గాడిదకాళ్ళు పట్టుకున్న ఆ మహావీరుడి కొడుకువా నీవు? 
ని సంగతి ఇప్పుడు తెలిసిందిలే. 





శతజయంతి (ప్రచురణ 


(నార నాహిత్యం 169 





శికృ. 


నర. 


నర. 


(ap 


నర. 





క. 


ఎం తెలిసిందిరా, నీకు. 


తెలిసిందిలేవోయ్‌, మహా చెప్పాచ్చావ్‌, కాకపోతే నేను 
సర్వాంతర్యామిని అంటావ్‌, అంతేకదూ? నీ సర్వాంతర్యామిత్వం 
చట్టుబండలైనబ్లేవుంది. ఆనాడు దేవేంద్రుడితో సహో 
దిక్చాలకులందర్నీ దిక్కులపాలు చేసి దిశాపట్టంగా తోలి 
తొప్పరలుపట్టినప్పుడు ఎమైనావురా నీవు? 


నీకు తెలియకుండా నీ వెన్నంటే వున్నారా, అజ్ఞాని! ఈనాటికిక ని 
పాపం పండింది. ఇప్పుడు ప్రత్యక్ష మైనాను. 


నా పాపంకాదురా పండింది. నా పుణ్యం పండి నేటికి నీవు 
నాపాలబడ్డావు. నిన్నీరణరంగానికి బలియిచ్చి పూర్వం నీ 
మాయోపాయాలకు బలైన మా రాక్షస స్వాములకందరికీ 
ఆత్మతృప్తిగా ని రక్తంతో తర్పణాలు వదులుతాను. 


నాథా! విడిపని పట్టిందాకా వీడిట్లా వాగుతూనే వుంటాడు. 


ఆహా ఎమి అందం. ఎమి చందం! ఇందాకటి నుంచీ ఈ నల్లవాడితో 
మాటలు పెట్టుకుని నిన్ను గమనించనేలేదు.  మేఘమండలం 
నుంచి విడివడ్డ మెరుపులాగా తళుక్కున మెరిశావు. ఎవరే భామా, 


అవు? 
ఈమె నా భార్య సత్యభామ. 


భువనమోహన సౌందర్యవతులైన భార్యలను ఎన్నిక చెయ్యడంలో 
మాత్రం నీ తెలివి తేటలను మెచ్చుకు తీరవలసిందే. ఇంతచక్కని 
చుక్క ఈ లోకంలోనే వున్నదని తెలిస్తే ఆముదిజంత ఊర్వశి 
కోసం అంతగా ఆరాటపడకనే పోదును. ఒప్పులకుపా ఒయ్యారి 
భామా, ఈ నల్లవాడు నీకెంత మాత్రం తగడు. ఐజ్జి 


1899-1999 


170 నాయని సుబ్బారావు 





వదిలించుకోడానికే నా మీద యుద్దానికి పురికొల్పి తీసు కొచ్చి 
నట్లున్నావ్‌. నిన్ను చూస్తుంటె నా వొళ్ళు పరవశమైవోతున్నది. 


సత్య. ఇంకా సేపటికి పరాత్సరుడి వశమై పోతుందిలేరా, మూర్ణా! నాథా 
ఇంకా చూస్తారేం? వీడి వదరుబోతుతనం మితిమీరిపోయింది. 


శ్రీ.కృ. ఒరే, నరకా! నిన్నిప్పుడే హతమారుస్తాను. అప్రతిహతమైన 
నాబాణం ఇదుగో, కాచుకో ! 

నర. అహ్హ హ్ల ప్ల ! ఎంతలావు బాణంరా నిది. నాబాణం దాన్ని 
దారిలోనే తుత్తునియలు చేసి పారేసింది. ఇదుగో 
యముడికోరలాంటి నా బాణం! చూచుకో, కాచుకో. 


శ్రి.కృ. (బాధాసూచకంగా అబ్బ! 
( పడిపోయన చప్పుడు - విషాదసంగీతం - విరామం) 
ఎం జరిగింది సత్యా! 

సత్య. నాథా! ఎమీ లేదు. ఈ నరకుడేసిన బాణం మి నుదుట గాటంగా 
నాటింది. ఆ దెబ్బకు మీరు సొమ్మసిల్లి గరుత్మంతుని మూప్పమిద 
వాలిపోయారు. నేను బాణం పెరికి కారుతున్న నెత్తురు చేతులతో 
తుడిచి పమిటకొంగుతో విసిరాను. ఈ గరుత్మంతుడు కూడా తన 
రెక్కలతో మీకువిసిరాడు. మీరు తేరుకున్నారు. అంతే. 


శ్రీకృ. సత్యా నేను బాగా అలిసిపోయాను. కొంచెంసేపు విశ్రాంతి 
తీసుకుంటాను. ఈలోగా నీవు వీడితో యుద్ధంచెయ్యి. నీ కోరిక 
కూడా అదేగా. ఇంద, ఈ విల్లు తీసుకో. 


సత్య, ధన్యురాలిని, నాథా, ధన్యురాలిని! నా చిరకాలవాంఛితం నేటికి 
నెరవేరింది. మీ విల్లు చేతికి తీసుకోగానే నాకు వెయ్యి ఏనుగుల 
బలం వచ్చినట్లుంది. ఇక వడ వుని పట్టిస్తాను. ఒరే, నరకాసురా! 





శతజయంతి (ప్రచురణ 


(సార సాహిత్యం 171 





నర. 


నర. 


(యా 


నర. 





కృ. 


ఏమే, భామా, మరువంపుమొలకా? 
నాతో యుద్ధం చెయ్యి. 


అవ్వ. ఇంతబతుకు బతికి ఇంటినెనకపడి చచ్చాడన్నట్లు, 
ఆడదానితోనా యుద్ధం? 


ఇది ఆడది కాదురా. నీ పాలిటిమిత్తి కాచుకో! 


భేష్‌ బాణం బాగానే వదిలావ్‌ అస్త్రవిద్యలో మంచి పరిశ్రమ 
వున్నల్లేవుంది. నా బాణంతో నీబాణం పరాస్తమై పోయింది. 


ఇవిగో, పుంఖాను పుంఖాలుగా బాణాలు వదిలాను. వీటితో నీ పని 
అయిపోయింది. 


సెబాష్‌! భామా నీ ధనుర్విద్యా కౌశలానికివే నా జోహార్లు. నన్ను 
విరధుణ్ని చేశావు. అంతేగాక నాపని అప్పుడే ఎక్క డైపోయింది? 
అడుగో, ఆపక్షివిపు మీద గువ్వలాగా కూర్చున్నాడే వాడు లేస్తేగాని 
నాపని పూర్తికాదు. 


సత్యా నిరణకొశలం నన్ను ముగ్దుణ్ని చేసింది సుమా! బాగా 
అలిసిపోయావ్‌. ఇక విడిసంగతి నేను చూచుకుంటాను. ఎది, 
చెదరిపోయిన నీ ముంగురులు సవరించనియ్యి. చెమటపట్టిన నీ 
వాలభాగం తుడవనియ్యి,. 


ఒరేయ్‌! ఒక్కదెబ్బతో హడిలిపోయి ఆడదాన్ని నా మీది కుసికొలి 
ఇప్పుడు సందు దొరికిందికదా అని పక్షివాహనం మిదనే 
ప్రణయకలాపం సాగిస్తున్నావే, ఎనాటి మగవాడివిరా నివు లే. లేచి 
నాతో యుద్ధం చెయ్యి. నిన్ను హతమార్చి ఈ భామను కైవసం 
చేసుకుంటాను, " 


1899-1999 





నర, 


నాయని సుబ్బారావు 


నాథా. ఇదుగో మి శార్‌జ్ఞం. 


సత్యా ఇప్పుడిక దాంతో పనిలేదు. దుష్టరాక్షసకంఠ విదళన 
క్రమమైన నా సుదర్శన చక్రాన్ని ఈ మదోన్మత్తుడి మిద 
ప్రయోగిస్తాను. ఒరే ప్రగలాలరాయుడా. నివు బండిగానని 
ఎగతాళిచేసిన ఈ చక్రాన్ని నీ మీదికి దొర్లిస్తున్నాను. 
మృత్యుకన్యను కైవసం చేసుకో, 


ఇదే మాశ్చర్యమండీ. మీ చక్రం భూనభోంతరాళమంతా తానే 
భూమై వీణ్ణి చుట్టుముట్టింది. దాన్ని అడ్డుకోడానికి విడు చేసిన 
ప్రయత్నమంతా వృధా అయింది. వికి అస్త్రసంచయమంతా 
ఖాలీ. అది వీడికంఠాన్ని ఒడిసిపట్టింది. 


అయ్యో అయ్యూ ఈ చక్రం నా కుత్తుకను కోసివేస్తున్నది. 
ఊపిరాడడంలేదు. బాధతో అమ్మా------ తవా అ----- 
మ్మా (మొండెం భూపతనమైన చప్పుడు.) 


ఎవరండీ ఈమె? వీడు నేలకొరిగిన చోట శోకరసం కరుడు కట్టినట్లు 
ఒకపరిదీన వనితామూర్తి ప్రత్యక్ష మైందే ! ఏణ్ని ఒడిలోకి తీసుకుని 
ఆమె విలపిస్తున్నది. చిక్కుజీరైన ఆమె వినిలకేశపాశాలు 
మహావృక్షలతా సముదాయాన్ని తలపస్తున్నవఐ. గాడ్చులకు 
చెమ్మగిల్లిన ఆమె సువిశాల నయనాంచలాలలో సమస్త నదీ 
నదాలూ, సప్త సాగరాలూ తొణికిసలాడుతున్నట్లున్నై. ఎవరండీ 
ఆమ? 


సత్యా ఆమె భూదేవి. ఆది యజ్ఞవరాహావతారం నాటి నా 
[కుయురాలు, 


ఆమె నరకాసురుడి రత్నకుండలాలు తీసుకుని లేచింది. ఒక 
కుర్రవాణ్ని వెంటబెట్టుకుని ఇటే వస్తున్నది. 


శతజయంతి (స్రభురణ 


(నార సాహిత్యం 173 





భూదేవి. (గధదస్యరంతో నాథా. ఆనాడు నేను సలిలమగ వై పాతాళానికి 


(Qo 


కృ. 


భూ.దే. 


oe 


భూ.దే. 


శి.క్చృ. 





దిగబడిపోయినప్పుడు యజ్ఞవరాహమూర్తివై నన్ను నీ కొమ్ముతో 
ఎత్తి నిలబెట్టావు, జ్ఞాపకముందీ అప్పుడు పుట్టాడీ 
దురదృష్టవంతుడు. అప్పుడు నీవే వీణ్ని నా కిచ్చావ్‌, ఇప్పుడు 
విణ్ని మళ్ళీ నీవే తీసుకున్నావ్‌. కంచే చేను మేసినట్లయింది, 
నేనిక ఎడ్చిమాత్రమేం లాభం? అయినా కన్నకడుపు కాబట్టి ఈ 
నిర్భాగ్యుడి కోసం చుమ్మలు చుట్టుకుపోతున్నది. 


దేవి ఊరడిల్లు. పుట్టినవేళా విశేషమో ఎమో వీడు 
పరమదుర్మార్గుడై లోకకంటకుడైనాడు. కొడుకని చూడకుండా 
విణ్ని శిక్షించడం నా కర్తవ్య మై పోయింది. ఈ అజ్ఞాని తండ్రినైన 
నన్ను కొంచెమైనా గుర్తించనేలేదు. 


తల్లిని మాత్రం గుర్తించాడూ, ఏడూ? _ బ్రతికినన్నాళ్ళూ నాకు 
నానా బాధలూ కలిగించి నా మనస్సును క్షోభపెట్టాడు. 
చచ్చేటప్పుడు మాత్రం అమ్మా అని ఆక్రందిస్తూ నా ఒడిలో 
వొరిగిపోయాడు. విడి బ్రతుకు ఈ విధంగా తెల్లవారింది. నాధా ఈ 
పసివాడు నరకాసురుడి కొడుకు, భగదత్తుడు. అన్నెమూ 
పున్నెమూ ఎరగడు. వీడిమైన నీ చల్లని చూపు ప్రసరింపజెయ్యి. 


అలాగే, దేవ. ఈ నీమనమణ్ని ప్రాగ్డోకతిషపురానికి పట్టం కట్టు. 
వీడు చూస్తే చాలా మంచివాడుగా కనపడుతున్నాడు. విడికి నా 
రక్ష ఎల్లప్పుడూ వుంటుంది. 


నాథా! మహాభాగ్యం. ఇవిగో నరకాసురు డపహరించిన అదితిదేవి 
రత్నకుండలాలు.  పిచ్చితం[డి వీటిని పెట్టుకుని మురిసిపోవడం 
ఒకటే చూచుకున్నాడు గాని, ఈ దురాగతం వల్ల సర్వనాశనం 
అవుతుందని తెలుసుకోలేపోయాడు. 


పరమమూర్చుడు! మనమేం చేస్తాం, దేవి! 


1899-1999 


నాయని సుబ్బారావు 





౮ 


నాథా ఇక నాకు సెలవా? 
మంచిది. వెళ్ళిరా, దేవీ. నీకూ నీ మనమడికీ శుభం. 
(కించిద్విరామం) 


నరకాసురుడు మీ కొడుకటండీ! చెప్పారేకాదు? మీ దుష్టశిక్షణా 
వ్రతం ఆదర్శప్రాయమైందిప్పుడు. ఇక మనమేం చెయ్యాలి 
నాధా? 


మా తల్లి అదితిదేవి---- 
అమె దేవేంద్రుడి తల్లికదూ? మీకు అమ్మ ఎప్పుడైంది? 


నా వామనావతారం అమె కడుపుపంటే, సత్యా. అమె కుండలాలు 
అమె కివ్వడానికి ఇప్పుడు మనం దేవలోకం పోవాలి. 


భేష్‌. నాకోరికకూడా అదే. 


అత్తగారిమీద అంత భక్తి ప్రపత్తులున్నందుకు నిన్ను 
అభినందిస్తున్నాను సత్యా, 

అత్తగారిమీద భక్తిసంగతి దేవుడెరుగు. పారిజాతం మిది ప్రపత్తి 
స్వామి ఇది! చేసిన వాగ్దానం అప్పుడే మరిచిపోయారా? 

అబ్బే లేదు. అది అంత సులభంగా మరిచిపోవడానికి విలా? 


ఆ మాటంటూ తలతడువుకుంటారెందుకండీ? 

ఆ కలహభోజన ముని ఎ ముహూర్తాన ఆపారిజాత పుష్పం మన 
ద్వారకకు తెచ్చాడోగాని, అప్పటినుంచి నాకిదొక అలవాటై 
పోయింది. 

ఆ పారిజాతవృక్షం తీసుకొస్తే గాని ఈ అలవాటుపోదు. 


అందుకు నేను సిద్ధమె సతాం. కాన అన్నగారమంటారోనని 





శతజయంతి (ప్రచురణ 


(నార సాహిత్యం 175 





సత్య, 


ce 





కృ. 


అనుమానంగా వుంది. 


ఎమంటారు? నరకాసురుణ్ని వంపి తమరాజ్యం 
తమకిపించినందుకు ఈ విధంగా తమ కృతజ్ఞత 
చూపించుకుంటారు. 


అది అంతసులభమని అనుకోను, సత్యా! మగవాళ్ళం మేము 
ఎలాగైనా సరిపెట్టుకోగలం గాని, మా వదిన శచీదేవికి, ఆ 
పారిజాతం ప్రాణంలో ప్రాణం. భార్యకోసం ఆయన నాతో 
యుద్ధానికి రావచ్చు. 


కొడుకుతో యుద్ధం అ సాల అన్నతో చెయ్య తరూ3? మరి 
మీరు మీ భార్యకోసం ఎం చేసారు? 


ఎమైనా సరే, పారిజాతవృక్షం తీసుకువస్తాను. పోదాంపద, 
దేవలోకానికి. 


మిరంటే సాక్షాత్తు విష్టుదేవులు. నేను మానవకాంతను. 
దేవలోకానికి మానవులు పోగలరా? 


సత్యా. నీవు మానవకాంతవేమిటి? నీవు ఆదిసురాంగనవు సుమా. 
అందుకే న యొడమకాలి అందె మాటిమాటికి ఘలుఘల్లు 


మంటుంటుంది. ఆన్నప్పుడల్లా నాతల జలుజల్లు మంటుంది. 


నాధా. ఎప్పుడో ఎదో చేశానని అస్తమానం వేళాకోళం చేస్తే ఎట్లా? 
పదండి, దేవలోకానికి పోయి పారిజాతం తీసుకుని ఇంటికి పోదాం. 


(ప్రసారం తేది 28-10-62) 


1899-1999 


“గోవు వూలచ్చిమికి 
కోటిదణ్లాలు” 


గెంతులు: 


1. వయసు మళ్ళొన ఆడగొంతు 
2 మధ్యస్థ్రపు మగగొంతు 
3. పడుచు [వాయపు ఆడగొంతు 


1899- 7999 


(ప్రసార సాహిత్యం 177 





ఆడగొంతు: గోవుకూ పూజ చేసేమూ 
కోటి దజ్జాలు పెట్టేమూ 


1. (బ్రహ్మలోకానికీ మైనా 
సత్యలోకములోన వెలిసీ 
చందమామా తోటి కలిసీ 
పొందుగా సంచరించేటీ -- గోవుకూ--- 


2. సురభి మార్తాండులకు పుట్టీ 
సౌరభేయ పదము మెట్ట 
అమృతమే పాలు గావించీ 
అవని కానందమ్ము పంచే --- గోవుకూ--- 


3. లేగనోటీ పాలనురుగూ 
తీగసాగీ మైన బడినా 
అభవు సెగ కంటి మంటలకూ 
కపిల వర్ణము పొంది నట్టి -- గోవుకూ--- 


మగగొంతు: నీ పాట చాలా బాగుంది కాని చప్పున అర్దం కావడం 
లేదమ్మా. 


ఆడగొంతు: అర్దం కాకపోవడానికి ఇందులోగహన  విషయాలేమునై, 
నాయనా! గోవును గురించి మన సంస్కృతిలో జీర్ణించుకొని 
పోయిన భావాలే కొన్ని ఇందులో ఉన్నై ఆ సంస్కృతిని చాటే 
మన పురాణ గ్రంథాలతో పరిచయం వున్న వాళ్ళకు నా వాట 
ఇట్టే అర్ధమవుతుంది. 


మః ఇప్పుడా పుస్తకాలు చదవడానికి మాకు ఓపికాలేదు, తీరికాలేదు. 
ఆ అర్దాలేవో నివే చెప్పి పుణ్యం కట్టుకోవాలి. గోవులు 
మనతోపాటు ఇక్కడే వున్నై కదా, వాటి కేదోలోకం వేరే 





1899-1999 


178 నాయని సుబ్బారావు 





వుందంటావేమమ్మా? 

ఆ: అవున య్యా మన పూర్వులు అలాగే భావించారు. సత్యలోకమె 
గోలోకం. అక్కడ అవి చంద్రుడితో కలిసి సంచరిస్తూ ఉంటై. 

వ చంద్రుడికి వాటికీ ఎం సంబంధమమ్మా. 

ఆ; చంద్రుడు అమృతకరుడు. ఓషధిశుడు. తన కిరణాల చలవచేత 


ఓషధులను పంవాందించి మనకు అమృతం పంచుతాడు. ఆవు 
మనకు పాలిస్తుంది. ఆవు పాలు కూడా అమృతమే. 


మ; అది నిజమే. గంగిగోవు పాలు గంటెడైనను చాలు అని వేమన్న 
అన్నది అందుకే గదా. ఈ గోలోకం ఎక్కడ వుందమ్మా? 

ఆ; లోకాలన్నిటికీ పైన, బ్రహ్మలోకానికి కూడా మైన, ఉంది. 

మః (బ్రహ్మ సృష్టికర్త కదా ఆయన కంటే ఎక్కువా ఈ గోవులు? 

ఆ; సృష్టికర్త కూడా సృష్టించబడ్డవాడే. గోవుతో సమానమైన 
మహావస్తువు ఒక్కటి. అది సత్యం. అందుకే గోలోకాన్ని 
సత్యలోొకమంటారు. 

మః నిపాటలో గోవుల పుట్టుకను గురించి ఏదో వుంది అదేమిటో 
సఐస్తరంగా చెబుతావా? 

ఆ: చెబుతా విను. విశ్వకర్మ వున్నాడే, ఆయన తపోదీక్షలో ఉండి 
మనోవృత్తి చేతనే ఒక కన్యను సృష్టించాడు. 

మః మంచి పనే చేశాడు. తపస్సు చేసుకనే వాళ్ళకు ఇదేం పనమ్మా. 

ఆ; ఆయన ఆపని యజ్ఞం కోసం, మోక్షం కోసం చేశాడయ్యా. 


ఆకన్య పేరు సురభి. ఆమె అమృతమయమూర్తి, కామరూపిణి. 


ఆ వెంటనే విశ్వకర్మ మహాతేజోముయుడెన ఒక పురుషు£ణి కూడా 


శతజయంతి (ప్రచురణ 


(నార సాహిత్యం 170 





సృష్టంచాడు. 

మః ఆ పురుషుడి పేరేమిటో ? 

ఆ; వస్తున్నా! ఆ పురుషుడు ఆ సుందరిని చూచి కామమోహితుడై 
ఆర్తి పొందాడు. 

మ; సరి సరి మహాత్ములకు కూడా ఇది తప్ప లేదన్నమాట. 

ఆ; సృష్టి స్టితి లయ హాతుభూతులైన త్రిమూర్తలకే అది తప్పలేదు. 


ఈ సృష్టి రహస్య మంతా అందులోనె ఉంది. అప్పుడు బ్రహ్మ 
చక్కా వచ్చి “మారోభవి అని ఆ పురుషుణ్ణి ఊరడించాడు. 
ఆయన మారాండు డైనాడు. 


sop 'మారోభవి అంటే ఎమిటమ్మా? 


ఆ: ఆర్తుడవు కావద్దు అని. అప్పుడు బ్రహ్మ ఎంచేశాడో తెలుసా. 
సురభీని మార్తాండుడికిచ్చి, వాళ్ళకు పుట్టి సంతానం, యాగం 
కోసం, మోక్షంకోసం, పాలిచ్చేవై తనలోకానికి మైన 
సంచరించేటట్లుగా వరమిచ్చాడు. ఆ సౌరభేయులే గోవులు. 


మః ఎంత మంచి కథ చెప్పావమ్మా. అయితే కపిల వర్ణమంటే 
ఎమిటి? 

ఆ; గోరోజనపు రంగు. 

మః; గోవులకు ఆ రంగు ఎలా వచ్చిందమ్మా. 

ఆ; ఈ సౌరభేయులు ఒకసారి హిమవత్పర్వతంపైన విచ్చలవిడిగా 


సంచరిస్తు న్నై. అప్పుడు ఒక దూడపాలు తాగుతుంటే దాని నోటి 
పాల నురుగు గాలికి పోయి అక్కడ తపస్సు చేస్తున్న శంకరుడి 
తలమీద పడ్డది. ఆందు కాయనకు కోపం వచ్చి చిచ్చర కన్ను 





15899-1999 


180 





మ; 


ట్ర, 


నాయని సుబ్బారావు 
తెరిచాడు. 
ఆ మంటకు ఆవులన్ని మాడి భస్మ మై పోలా? 


అగ్నిమయాలూ, అమృతమయాలూ నాయనా గోవులు! ఆ 
మంట వాటినేం చేస్తుంది. దానికి అగపడ్డ గోవులు మాత్రం కపిల 
వర్ణానికి తిరిగాయి. అంతే. 


తరవాత 


గోవులన్నీ బిత్తరపోయి చంద్రుడి వద్దకు వెళ్ళిపోయాయి. ఈ 
సంగతి తెలిసి బ్రహ్మ, శివుడి వద్దకు చక్కా వచ్చాడు. వచ్చి, 
అమృతానికి ఎలా ఎంగిలి లేదో అలాగే ఆవు పాలకూ ఎంగిలి 
లేదని చెప్పి, శంకరుణ్ని ప్రసన్నుణ్ని చేశాడు. ఆయన గోవులను 
కరుణార్ద దృష్టితో చూచి, తన చూపు వల్ల రంగు మారిన కపిల 
గోవులను తక్కిన గోవుల కంటే మేలైనవిగా పూజలందు 
కుంటాయన వరమిచ్చాడు. 


గోవుల విషయంలో ఎంత గ్రంథం వుందమ్మా! 


ఇంకా చాలా వుంది. చెప్పడానికిప్పుడు వ్యవధి లేదు. 


ఆడగొంతు 2 : ఈ నిన్నటి కబుర్లిక చాల్లేవమ్మా. ఇప్ఫుడెవరికి కావాలివి? 


ఆఆ, 


ఆ 2; 





అమ్మాయ్‌ ని వెవరో చదువుకున్న దాని వల్లే ఉన్నావ్‌. నిన్న 
మీద అలా విరుచుకు పడితే ఏం లాభం, తల్లీ! నిన్న నుంచి నీకు 
సంక్రమించిన ఆస్తి నిన్న వోయిందని వదులుకుంటానంటావా. 
ఉంచి, నేటికీ రేపటికీ వాడుకోవద్దూ! నిన్నను నేటితో 
సమన్వయం చేసి నీ లేపును సుసంపన్నం చేసుకో. అదీ 
సవ్య మైన పద్ధతి. ఇంతకూ గోపూజ పనికి రాదంటావా. 


నేనలా ఎందుకంటాను? ఒక పక్క గోవుకు పసుపు రాచి కుంకం 


శతజయంతి (ప్రచురణ 


(నార నొహిత్యం 181 





ఆ 2; 


బొట్టు పెట్టి ధూపం వేసి హారతెత్తి, ఇంకొక పక్క దాన్ని సరిగా 
హోషించక డొక్కలు మాడిస్తే మాత్రం లాభం లేదంటాను. 


అయితే ఇప్పుడు గోపూజ ఎలా చెయ్యాలో నీవు చెప్పమ్మాయ్‌. 


సమస్త సృష్టిలోనూ గోవు చాలా ఉత్తమమైందే, అందుకు 
సందేహం లేదు. కాని గోవు ఎలా ఉత్తమ సృష్టో, మనం కొంచం 
ఆలోచించాలి. దేశానికి రైతు వెన్నెముక అంటారు గతా. రైతుకేది 


వెన్నెముక? 
ఐదో నివే చెప్పు. 


రైతుకు వెన్నెముక గోవు, అతడి వ్యవసాయానికి కావలసిన పశు 
సంపదను ఉత్పత్తి చెస్తుంది కాబట్టి. 


వ్యవసాయానికి ఇంకా కోడెలూ, ఎద్దులూ, ఎందుకమ్మాయ్‌. 
ట్రాక్టర్లు పెట్టి దున్నిస్తే సరిపోలా? 


మన దేశంలో పొలాలన్నీ దున్నడానికి లక్షల కొద్ది ట్రాక్టర్లు 
కావాలీ. ఆపరిస్థితి రావడానికి ఇంకొక వంద సంవత్సరాలైనా 
పడుతుంది. అప్పటి దాకా పశువులే మనకు శరణ్యం. 
పశుసంపదకు ఉత్పత్తి స్థానమైన గోవును మనం ఎలా 
చూస్తున్నామన్నదే ఇప్పుడు ప్రశ్న, 


ఎలా చూస్తున్నామంటావ్‌. 


మన దృష్టి ఎంత సేపటికీ మనకు సద్యా పనికివచ్చే ఎద్దుల 
మీదనే. అవి తొక్కి తొంబాడిన మేత తీసుకుపోయి ఆవు ముందు 
రాలుస్తాం. మళ్ళీ గోమాత అని పూజ చేస్తుంటాం. పూర్వ 
రైతులు విధిగా బీళ్ళు వుంచేవారు, పశువులకోసం. ఇప్పుడు 
రూపాయల మోజాలోపడి అనువైన భూమంతా దున్ని 
వ్యాపారపు పంటలు పండిస్తున్నారు. పశువులు పుష్టిగా 


1899-1999 


182 


నాయని సుబ్బారావు 





ఆ 2; 


ఆ 2, 


ఉండాలంటే వాటికి పచ్చి మేత పుష్కలంగా ఉండాలి. 
బాగుంది గోసంవర్ణన విషయంలో ఇంకా ఏం చెయ్యాలంటావ్‌? 


మన దేశంలో పశువులకు వచ్చే జబ్బులు ఇన్నీ అన్ని కావు. ప్రతి 
[గ్రామానికీ ఒక పశు వైద్యశాల వుండాలి. పని చేసినన్నాళ్యూ 
చేసి జవసత్వాలుడిగిన పశువులను మనమేం చేస్తున్నాం. 
నిర్దాక్షిణ్యంగా కసాయి అంగడికి తోలుతున్నాం. అలాటి వాటికి 
గోసంరక్షణ శాలలు దేశమంతటా ఎర్పాటు చెయ్యాలి. అన్నిటి 
కంటే ముఖ్య మైన విషయం ఇంకొకటుంది. 


ఎమిటమ్మాయ్‌ అది, 


మన దేశంలో పశువులేమో విస్తారంగానే వున్నాయి. కాని అవి 
ఎక్కువగా ఉత్తమ జాతికి చెందినవి కావు. ఇతర దేశాల ఆవులతో 
పోల్చి చూస్తే మన ఆవులు చాలా తక్కువ పాలిస్తున్నై. కాబట్టి 
కేవలం పశు సంఖ్యను వృద్ధి చెయ్యడమే మన లక్ష్యం 
కాకూడదు. మన పశు జాతిని ఉత్తమంగా తయారు చెయ్యాలి. 
మన గోపూజ ఇన్ని రకాలుగా సాగాలి. 


భేష్‌ బాగుంది. చిన్నదానివైనా పూర్వపు భావాలకూ, ఇప్పటి 
భావాలకూ చక్కగా సమన్వయం కుదిర్భావమ్మాయ్‌. ఏదీ నీ 
పాట కూడా వినిపించు, తల్లీ. 


వాటి 


గోవు మాలచ్చిమికి కొసరి మొక్కేము. 

కోడెల్ల తల్లికి కొలువు చేసేము. 

మంచి పచ్చిక బళ్ళు మహిని పెంచేము 
మంచి నీటికుంట లెంచి త్రవ్వేము 

మంచి కొట్టాలలో నుంచి సాకేము --- గోవు ---- 
జాతి ఆ బోతులను సంతరించేము 


నానన రుత sss నాకు sss srs ss rrr rs ss ననన EERE 


శతజయంతి (ప్రచురణ 


(సనార నాహత్యం 183 





జాతి ఆ బెయ్యలను దాట జూపేవు 

కులము పశువుల కోట్లకొలది పుట్టించి 

భరతోర్వి మై పరవళ్ళు తొక్సించేము-== గోవు --== 
కోడెలను జత చేసి గాడి గల్టేము 

ఆడుతూ పాడుతూ అరక దున్నేము 

మెరు పచ్చల తోటి వసుధ పెంపొంద 

కంకర పొలాల బంగారు పండించేము. ---- గోవు-- 


(ప్రసారం తేదీ 31-10-62) 


నన నల ననన నటనతో కాల PLPRRRL RL నభా Ah BIBT REALL ELIAS LAAT TE iT Rs D TTT TELLIER LTTE TEETER 


1899-1999 


ఎవా(తలు.: 





1899- / ఠ9ాథి 


క hr స 


కథకుడు 
దక్షపత్ని 
దక్రుడు. 
సతీదేవి 
తలా 
పరమేశ్వరుడు. 


(నార నాహిత్యం 185 





కథకుడు: బ్రహ్మచేత నియమితుడై దక్ష ప్రజాపతి సృష్టికార్యానికి 
పూనుకున్నాడు. ముందుగా క్రిలోక జననికమైన ఆధార శక్తిని 
ఆరాధించి ఆమెను కూతురుగా పొందాడు. ఆమే సతీ దేవి... 
తరువాత పరమేశ్వరుణ్ణి ఆరాధించి అయనకు సతీ దేవిని 
భార్యగా ఇచ్చాడు. ఆ దంపతులు తన సృష్టి కార్యానికి 
కీజశక్తు లై వుండాలని దక్షుడి ఆశయం. వారికి 
మహాగణాధిపతిమయైన విఘ్నుశ్వుడు పుట్టాడు. 


దక్షుడు మరి యాఖైమంది కూతుళ్లను కన్నాడు. వారిలో 
పదముగ్గుర్ని కశ్యపుడికీ, పదిమందిని యముడికీ, 
ఇరవైయేడుగుర్ని చంద్రుడికి ఇచ్చి పెండ్లిచేశాడు. 
సర్వజగజనులనూ నిర్మించి సంతోషించాడు. కుమార్తెలు 
కాపురాలు ఎలా చేస్తున్నారో చూడాలని బుద్ధిపుట్టింది దక్షుడికి. 
నలుగురల్లుళ్ల యిళ్ళకూ వెళ్ళి చక్కా వచ్చాడు. 


xk > స 


దక్షపత్ని; నాథా ఎమిటి విశేషాలు? మన అమ్మయిలంతా బాగున్నారా? 
అల్లుళ్లందరూ క్రేమమెనా? 


దక్షుడు: ఎమి కూతుళ్ళో, ఎమి అల్లుళ్ళో పోవే ఈ ప్రయాణం 
చెయ్యకపోయినా బాగుండేది. 


దుః ఎమి అలా అంటున్నారు? అలా నిరుత్సాహంగా నిళ్ళు 
నములుతున్నారు? అక్కడ ఎం జరిగిందేమిటి? జరగవలసిన 
మర్యాదలన్ని సలక్షణంగా జరగలేదా? 


దః జరగవలసిన వన్నీ సలక్షణంగానే జరిగాయి. చెబుతా విను. 
ఇక్కడ నుండి బయలు దేరి మొదట కశ్యప ప్రజాపతి యింటికి 
వెళ్ళాను. 

రః పూర్‌ దునాపరా టవ _ ఆఅరిమావం మ గద దూతుంది ఆక? .డదేం౦ం 


1899-1999 


186 





నాయని సుబ్బారావు 
జరిగింది? 


భార్యలతో, మనుమలతో, శిష్యులతో, కశ్యపుడు 
మహోతాహంగా నాకు ఎదురు వచ్చాడు. సాష్టాంగ 
దండప్రణామాలు చేశాడు. ఇంట్లోకి తీసుకుపోయి అర్హ్యం పాద్యం 
మొదలైన విశేషార్భనలు చేశాడు. మణికనకాది వస్తువులతో 
పూజించాడు. అమ్మాయిలు పంచభక్ష్యపరమాన్నాలతో 
షడ్రసోపెతంగా భోజనం పెట్టారు. 


మామగారికి మర్యాద ఘనంగానే చేశాడల్లుడు. తర్వాత 


అక్కడ నుండి బయలు దేరి యమధర్మరాజు ఇంటికి వెళ్ళాను. 
ఆయన _ సకళత్రపరివారంగా వినయంతో ఎదురు వచ్చి 
నమస్కరించి తోడ్కొని వెళ్ళాడు. కశ్యపుని కంటి మిన్నగా 
అర్చనలిచ్చి నన్ను సంతోషపెట్టాడు. ఇక అమ్మాయిల సంగతి 
సరేసరి, చెప్పనే అక్క ల్లేదు. 


మన పుణ్యం కొద్దీ ఇంత మంచి అల్లుళ్ళు దొరికారు అక్కడ 
నుంచి... 


అక్కడ నుంచి బయలుదేరి చంద్రుడి ఇంటికి వెళ్ళాను. ఎంత 
చల్లని తండ్రే ఆ అల్లుడు. నేను వస్తున్నానని విని దారి దారంతా 
చల్లటి మంచు కిరణాలతో కప్పివెసి నాకు ప్రయాణపు బడలిక 
అనేదే లేకుండా చేశాడు. కశ్యపుడి కంటే, ధర్మరాజు కంటే, 
ఎక్కువ మర్యాదలు చేసి నన్ను గౌరవించాడు. 


ఇంతకూ మన అమ్మాయిలు చేసుకున్న పూజ అలాటిది. మంచి 
పురుషులే దొరికారు వాళ్ళకు. 


అక్కడ నుండి కైలాసం వెళ్ళాను. 


ఇంకేం, అక్కడ ఇంకా బాగా జరిగి వుంటుంది మీకు. 





శతజయంతి (ప్రచురణ 


(ప్రసార సాహిత్యం 187 





ట్‌ 





ఆ, జరగవలసింది అంతా అక్కడే జరిగింది. ఆ కొండ ఎంత 
చక్కగా ఉందనుకున్నావ్‌. చూడముచ్చటగా ఉంది. ఆ దృశ్యం 
వల్ల కలిగిన ఆశ్యర్యాన్నుంచి తేరుకోడానికే గంటసేపు 


ద్దమ్మాయి, పెద్దల్లుడూ ఐదురు వచ్చి మిమ్మల్ని 


పెద్దమ్మాయి పెద్దల్లుడు కాదు కదా. ఆయింటి కుక్క కూడా 
ఎదురు రాలేదు. ఇంత దూరం వచ్చి వాళ్ళను చూడ కుండా 
పోవడం బాగుండదని నేనే లోపలికి వెళ్ళాను. 


అయితే పెద్దల్లుడేదో పెద్దపనిమీదనే ఉండి ఉంటాడు. 


ఆ పెద్దపనే! ఆ ఎనుగు మొగం కోడుకు నెత్తుకుని ముద్దాడు 
తున్నాడు. పెళ్ళాన్ని నవ్వస్తూ తానూ నవ్వుతున్నాడు. 


మిమ్మల్ని చూడగానే లేచి వచ్చి మనమణ్ని ఆప్యాయంగా చేతి 
కందించి వుంటాడు. 


అదేం లేదు. నేను తనకు సాష్టాంగ నమస్కారం చేయలేదని 
కోపం వచ్చిందో ఎమో, ముఖం అటు తిప్పుకున్నాడు. 


అయితే కావచ్చు. ఆయన పరమేశ్వరుడుగదా మరి, 


ఎంతైనా అత్త అల్లుడి పక్షమే. నేనక్కడికి భక్తుడి హోదాలో పోతే 
నీవన్నది నిజమే. మామగారి దర్జా ఒలకబోస్తూ పోతినా, అల్లుడు 
ఎదురు వచ్చి నాకు నమస్కరించవద్దూ? 


అమ్మాయేమన ది. 


ఆమె ఉలకా లేదు. పలకా లేదు. బెల్లం కొట్టిన రాయల్లి 


18699-1999 


188 


నాయని సుబ్బారావు 





కథకుడు: 


నిలుచుంది. 


పాపం. ఈ వైపరీత్యానికి నిశ్చేష్టురాలై వుంటుంది. అయినా, 
తల్లీ తండ్రీ వున్నవాడైతే గదూ, అత్తా మామా అని (ప్రమ 
చూపడం. ఆ బిడ్డ మన బిడ్డ కాదనుకుని ఆ సంగతంతా మరిచి 
పోండి. 


అతడు నాకు చేసిన అవమానం నా మనస్సును దహించి 
వేస్తున్నది. ఎలా మరిచిపోను? ఆ అపకారానికి ప్రత్యపకారం 
చేస్తేనే కాని నా మనస్తాపం చల్లారదు. పెద్ద యజ్ఞం చేస్తాను. 
దానికి ఈ పధ్నాలుగు లోకాల వాళ్లందర్నీ పిలుస్తాను. 
పెద్దల్లుణ్ని మాత్రం పిలవను. ఈ విధంగా అతణ్ని 
వేదబాహ్యుణ్ని చేస్తాను. 


మీ పరస్పర కోపాగ్నికి అన్నెమూ పున్నెమూ ఎరగని అమ్మాయి 
ఆహుతి అవుతుందేమో! 


అయితే కానియ్‌ నా నిశ యానికి తిరుగులేదు, 


ణా స్తో స % 


దక్షుడు మహాయజ్ఞ ప్రారంభానికి సర్వ సన్నాహాలూ చేశాడు. 
అతి వైభవోపేతంగా యజ్ఞశాలను నిర్మించాడు. అందర్నీ 
ఆహ్వానించాడు. (బ్రహ్మ, వష్టువు, ఇంద్రుడు మొదలైన 
దేవతలంతా వచ్చారు. మునీశ్వరులంతా వచ్చారు. ఇంతెందుకు, 
ఈ చరాచర ప్రపంచం యావత్తూ దక్షుడి యజ్ఞానికి 
హాజరైందంటే అందులో అతిశయోక్తి ఎంత మాత్రం లేదు. ఈ 
వైభవ మంతా సతీ దేవి చూచి పోయి భర్తకు చెబితే ఆయన 
కీన్నుడు కావాలని దక్షుడి ఆశయం. అందుకని పరిచారికలను 
పంపి సతీ దేవిని యజ్ఞానికి పిలిపించాడు. భర్తను 
పిలవకపోయినా పుట్టింటి మీది మమకారం కొద్దీ, ఆమె యజ్ఞానికి 





శతజయంతి (ప్రచురణ 


(నార సాహిత్యం 189 





వచ్చంది. తండ్రి యొక్క మహత్యవిభుత్యానికి సంతోషించింది. 
తండ్రి భయస్థుడై పరమేశ్వరుణ్ని పిలవలేదని భావించింది. 


సతీదేవి. నాన్నా! హరి నీ, బ్రహ్మనూ, ఇంద్రుడు మొదలైన దిక్చాలకుల్నీ, 
దేవతల్ని మునుల్నీ విప్రల్నీ - అందర్నీ పిలిచావు, 
బాగానేవుంది. ఇంతమందిని పిలిచి పరమేశ్వరుణ్ణి పిలవలేదేం? 
భయపడ్డావా? ఆ వరదుడు భక్తవత్సలుడు కడా! తలచి 
పెలిచినవారికి నిత్యప్రసన్నుడు గదా ఆ పరమేశ్వరుడు! 


ద, అమ్మాయ్‌! ని మొగుణ్ని పరమేశ్వరుడంటే నేను సహించను. 
అసహ్యమైన పురైలు, ఎముకలు, పాములు జడలు ధరించి 
ఒళ్ళంతా బూడిదపూసుకునే విరుద్ధాచారుడు పరమేశ్వరుడా? 
ఈ లక్ష్మీపతి, ఈ వాణీపతి, ఈ శచీపతి మొదలైన దిక్సాలురు, 
ఈ దేవతలు, ఈ మునీశ్వరులు, ఈ విప్రులు - వీళ్ళంతా 
వేదాలంకారులే, విళ్ళ మధ్యకు రావడానికి ఆ వేదబాహ్యుడు 
అర్హుడటమ్మా? 


నరో 


తప్పు తప్పు అతిలోక మహిమాన్వితాలైన ఈ రుద్రచిహ్నాలను 
తిరస్కరిస్తున్నావ్‌. నివు చెప్పిన వీరందరి దేహాల మీదా ఆ రుద్ర 
చిహ్నాలున్నై చూచుకో. 


దః అలాగా. ఏవీ నాకేమీ కనబడడం లేదే. 


es 


కళ్ళున్న వాళ్ళందరికీ కనబడుతూనే వున్నై, అది సరే గాని 
వీళ్లందరికీ దేవతా విభవమిచ్చే పరమేశ్వరుణ్ణి పలిపించనంటావే, 
ఆయన తప్ప ఈ వచ్చిన పెద్దల్లో ఈ యజ్ఞఫలం ౧ కిచ్చే 
నాథుడెవడో చెప్పు! 


తః అమ్మాయ్‌. నీ నోటికి హద్దూ పద్దూ లేనట్లుంది. మాటి మాటికీ 


ఏళ్శ్ళం దరికీ నీ మొగుడే అధీశ్వరుడంటూ ఈ దేవతా 


1599-1999 


190 


నాయని సుబ్బారావు 





2s 


కథకుడు; 


ధీశ్వరులందర్నీ నీ యిష్టమొచ్చినట్లు తూలనాడుతున్నావ్‌. 
ఏళ్ళు నా మొగం చూచి వూరుకున్నారు గాని లేకపోతే ఈ 
పాటికి నిన్నూ నీ రుద్రుణ్జీ ఎం చేసి వుండే వాళ్ళో! కాస్త తగ్గి 
మాట్లాడడం నేర్చుకో. 


(కోపంతో నాన్నా నీ అజ్ఞానానికి నాకు జాలివేస్తున్నది. 
ఐళ్ళంతా నీ వంటి బుద్ధిహీనులు కారు. ఈ హరి తన నేత్రాన్ని 
పరమేశ్వరుడి కర్చించి చక్రాన్ని పొందాడు. ఈ బ్రహ్మ తన 
నిరస్పెచ్చి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఆ పరమేశ్వరుడి 
అంతూ పొంతూ కనుక్కోవడానికి వీళ్ళద్దరూ చెరి ఒక వైపునా 
ఇప్పటికీ వెదుకుతూనే వున్నారు. అలాటి అగణితైశ్వర్యు డైన 
పరమేశ్వరుణ్ణి తెలిసి కూడా నీవిలా దూషిస్తుంటే నాకు కోపం 
ముంచుకొని వస్తుంది, 


వస్తే నాకేం? ఎవరి కోపం వాళ్ళనే దహిస్తుంది. అమ్మాయ్‌. నీవు 
వెయ్యి చెప్పు లక్ష చెప్పు. ని మొగుడు వేద బాహ్యుడు. ఈ 
యజ్ఞశాల గడప తొక్కడానికి కూడా అతడికి అర్హత లేదు. 


మూర్చుడివి. నితో వాదించి లాభం లేదు. ఓ హరి బ్రహ్మలారా 
పరమేశ్వరుడు యజ్ఞాలలో పూజింపదగినవాడు అవునా కాదా, 
మీరు చెప్పండి. 


హరి బ్రహ్మలు దక్షుడి వాదాన్ని నిరాకరించి సతీదేవితో 
ఏకీభవించారు. అయినా దక్షుడు తన మొండిపట్టు వదల్లేదు. 
కర్మబాహ్యు డైన పాషండుడు పూజ్యుడు ఎట్లా అవుతాడని 
భీష్మించుకు కూర్చున్నాడు. సతీదేవి కోపానికి అంతు లేకుండా 
పోయింది. ఆవమానజనితమైన ఆ కోపాగ్ని జ్వాలల్లో ఆమె 
దేహం భస్మీపటలం అయిపోయింది. ఆ క్షణంలోనే అక్కడ 
సర్వజ్ఞాడైన పరమేశ్వరుడి ఫాలనేత్రం భగ్గునమండింది. 
ప్రళయభీకరాకారం తాల్చాడు. దక్షయజ్ఞం ధ్వంసంచేసి దక్తుణ్ణి 
పట్టి కట్టి తెమ్మని మహాగణాధిపతిని ఆజ్ఞాపెంచాడు. ఆయన 


శతజయంతి (ప్రచురణ 


(సార సాహిత్యం 191 





తన గణ శమైన్యంతో పోయి యజ్ఞశాల మీద విరుచుకు పడ్డాడు. ఆ 
మైనికులు కనబడ్డ వాళ్ళందరిని చావమోది యజ్ఞశాలను 
ఛిన్నాభిన్నం చేసివేశారు. పారిపోయి దాక్కున్న దక్షుణ్ణి వెదికి 
పట్టి కట్టి తెచ్చి పరమెశ్వరుని పాదాల ముందు పడవేశారు. 
బ్రహ్మాది. దేవతలు వెంట రాగా దక్ష్రపత్ని శోకం 
మూర్తీభవించినట్లు ఏడుస్తూ వచ్చింది. ----- 


దుప పరమేశ్వరా. అభయం, అభయం. ఈ యజ్ఞానికి సృష్టి 
క్రియాదక్షుడైన దక్షుడు కర్త. మహామునులు బుత్విజులు, 
దేవతలు సదస్యులు. కర్త భక్తిలేని వాడైనా, యజ్ఞఫలాన్ని 
ఇవ్వవలసిన మహానుభావుడివి నీవే దాన్ని ధ్వంసం చేస్తే అది 
అభిచారమైపోదా, స్వామి? 


పరమెశ్వరుడు: ఇదంతా దక్షుడి స్వయం కృతాపరాధం. 


బ్రహ్మ: అవును దేవా. సకల భువన స్వామివైన నిన్ను పరమేశ్వరుడని 
తలంచక, పల్లనిచ్చానుగదా అని జనసామాన్యుణ్ణిగా 
ఖాఎంచాడు. అయినా ఎన్ను బంధుడన భావఐంచాడు గదా. 
ఇతడు బంధువులతో కాడా ఇలాటి దుస్థితికి రావడం 
న్యాయమేనా? నిర్భంధుడివైన నిన్ను చూచిన తర్వాత కూడా 
ఇతడు బంధాలతో వుండడం సబబేనా స్వామీ? 


కుతః చతురాననా నీ చతురోక్తులకు సంతోషించాను. కాని ఈ దక్షుడు 
చేసిన నేరం సామాన్య మైంది కాదు. నా అర్థాంగి, సతీదేవి--- 


బ్రహ్మ: ఆ ఘోరానికి ఇతబ్బాక్కణ్ణే కాదు ఇతడి వంశం వంశం గానుగలో 
పెట్టి తిప్పినా నిష్కృతి లేదు. ఇంత ద్రోహం చేసినా, ఇతడు 
వధార్తుడు కాడు. (ప్రజాపతి. పరమెశ్వరుడి మామ. ఇతడికి 
బంధమోక్షం చేస్తాను. ఎమి సెలవు. 


శురః సరే, 





1899-1999 


192 


నాయని సుబ్బారావు 





(బ్రహ్మా: 


కథకుడు: 


దక్ష ప్రజాపతీ నీవు బ్రతికావు. పరమేశ్వరుణ్ణి మనసారా వేడుకో. 


కవాలాస్థ మాలాలంకృతా. పన్నగభూషణా కంకాళధరా. జటాజిన 
ధారీ, భసితాంగా, శూలీ, పరమేశ్వరా, శరణు, శరణు! అజ్ఞానం 
చేత నిన్ను సామాన్యుజ్జిగా భావించి ఇంత చేటు కొని 
తెచ్చుకున్నాను. నన్ను మన్నించి నా యజ్ఞానాన్ని 
సముద్ధరించు. 

దక్షప్రజాపతీ! న పశ్చాత్తాపానికీ నీ భక్తికి మెచ్చాను. నీ 
యజ్ఞఫలం నికిచ్చాను. ఎప్పటిలాగా ప్రజాపతి పదవిలో సుఖంగా 
ఉండు. 


అయ్యో నా చిన్నారి చిట్టి కూన, నా సతీదేవి, ఈ మామా 
అల్లుళ్ళ పరస్పర కోపాగ్నికి నిష్కారణంగా అహుతి 
అయివోయింది. నా తల్లి నాకింకక్కడ కనపడుతుంది. ఈ 
గర్భశోకం ఎలా భరించను. 


అత్తగారూ, మీ విచారం అవిచార మూలకం. నా సతి ఆధారశక్తి, 
ఆమెకు మృత్యువెక్కడిది? అదుగో నా సతి హిమాచల 
శిఖరాగ్రాన నా కోసం తపస్సు చేస్తున్నది. -- ప్రాణప్రియా నా 
సతీ. పార్వతీ! ఇదుగో వస్తున్నా. ---- 


అంటూ పరమేశ్వరుడు హిమాలయ పర్యతానికేసి నడిచాడు. 


ప్రసారం- 3-9-63 


శతజయంతి (ప్రచురణ 


వా(తలు: 


/ దాకాకా- / కాఠాకా 


నవదుర్గ 


| వార్వతమ్మ 


, కమల 


194 నాయని సుబ్బారావు 





=== సన్నని వాద్యసంగీతం ... భక్తితో రాగయుక్తంగా---- 


నమోదేవి మహామాయే శ్రీ సురపూజితే 
శంఖచక్రగదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే.. 
సర్యజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరి 

సర్వదుఃఖ హరే దేవీ మహా లక్తీ ,ర్నమోస్తుతే 

సిద్ధి బుద్ధి ప్రదే దేవీ భక్తి ముక్తి ప్రదాయిని 

మంత్ర మూర్తే సదా దేవీ మహాలక్షి ,ర్నమోస్తుతే 
ఆద్యంత రహితే దేవీ అదిశక్తి మహేశ్వరి 

యోగజ్జే యోగ సంభూతే మహా లక్ష్మీర్నమోస్తుతే.. 
ఓం శ్రీ మాత్రే నమః, ఓ హరి బ్రహ్మేంద్ర సేవితాయె నమః, 
ఓం అంబికామై నమః, ఓం దైత్యహంత్రై ్య్యనమః, 
ఓం దరహాసోజ్జ లసుముఖాయె నమః, 

ఓం శివశ క్ష్యైక రూపెణ్యైనమః 

ఓం శ్రీలలితాంబికాయెనమః 


( గంట (మోగించిన చప్పుడుతో సహా---లోపలినుండి---) 


పార్వతమ్మా: అమ్మా, కమలీ! అందరూ వచ్చి దేవికి నమస్కారం 
చేయండి. ఆరగింపు పెట్టి హారతియెత్తుతాను. 


కమల: ఎమిటో ఈ అమ్మ చాదస్తం. పొద్దున్న మూడు గంటలకు లేచిన 
మనిషి “అదెపనేగాొ ఒళ్ళు విరగగొట్టుకుంటున్నది. గడియారం 
పన్నెండు గంటలు వేసినా ఇంకా హారతీ నైవేద్యమునూ! 


సుశీల: తప్పు కమలా అమ్మకు పూజే ప్రాణం. ఆపూజలు సేసిన చేతోటే 
మనల్నింత పెద్దవాళ్ళను ఇ సింది.. మనకు బుద్ధి జ్ఞానమూ 
వికసించేట్లు చేసింది. 


కమ: అది సరే సుశీలక్కా! పొద్దస్తమానమూ ఇలా విగ్రహాల ముందు 





శతజయంతి (ప్రచురణ 


(నార నాహిత్యం 195 





కూర్చుని పూజ చెయ్యడమేనా మన బతుక్కి ధ్యేయం. 
అందులో ఈ రోజుల్లో ఒక ప్రక్క దేశ పరిస్థితులెలా ఉన్నాయ్‌. 
శత్రువు కాలాహిలా కాలకూటవిషాన్ని కక్కుతూ బుసలు 
కొడ్డ్తూంటే, మనం ఇలాగా కాలాన్ని వ్యర్ధం చేసేది? ఈ దేశంలో 
పుట్టిన ప్రతిజీవీ ఒక్క క్షణమైనా వృధా చెయ్యకుండా 
ఆత్మార్పణం చెయ్యవలసిన క్లిష్టసమయం కదా ఇది! ఆ జ్ఞానం 
ఈ నడుమ ఆడవాళ్ళలో ఎంతమంది కుంది సుశీలక్కా? 
పూజలూ పునస్కారాలూ అంటూ వయస్సు మల్శ్ళినవాళ్ళూ, 
పెళ్ళిళ్ళూ చదువులూ అంటూ వయస్సు వచ్చిన వాళ్ళూ, 
ఎవరి వ్యాపకాల్లో వాళ్ళు పడిపోతే ఇక దేశం గతి ఎవరికి 
పట్టినట్టు? 


పీత; ఎమిటి సపెద్దక్కా. మీరిద్దరూ ఇక్కడ బాతాఖానీ వేస్తున్నారు. 
అమ్మ సెలవడంలా? 


సుశీల: ఓ సితమ్మగారా! సితమ్మ సింగారమే ఇదుగో వచ్చేస్తున్నామే. 
పదవే కమలా. 


కమల: పడ్డాయీ చెవిన? నీ చెవులు పాముచెవులు! చీమ మిరపకాయ 
సితమ్మా ఇది నీకు సంబంధించిన విషయం కాదులే! పదండి, 
పదండి దేవికి నమస్కారం చేస్తేగాని కడుపులో దేవుడికింత ఎత్తు 
పడేట్లు లేదు. 


( మంత్రపఠనం మరింత దగ్గరిగా, గంటమోగించిన చప్పుడుతో- 
పార్వతమ్మ: వచ్చారర్రా. అమ్మవారికి మనసారా చూచి మరి 


నమస్కారం చెయ్యండి. నేను ఆరగింపుకు అన్ని అమర్చుకుని 
వస్తాను. నువ్వు నాతో రావే సతా! 


కమల; సుశీలక్కా. 





1899-1999 


196 





కమల: 


కమల: 


కమల; 


నాయని సుబ్బారావు 


GC. 


ఏవిటే యీ అనుభవం! ఈ దేవి మూర్తిని చూస్తుంటే ఒళ్ళు 
చూచావా ఎలా గగుర్పొడుస్తూ వుందో. 


అమ్మ మూడు గంటలకు లేచిమరీ ఊరికే ఉందంటావా. 
అలంకారాలు చెయ్యడంలో ఆవిడది ఆరితేరిన చెయ్యి. 


ఇది కేవలం అలంకారాలవల్ల వచ్చిందంటావా? కలశానికే 
అమర్చినా, ఆముక్కూ ముఖమూ తీరు చూచావా! కాటుకతో 
తీర్చి దిద్దిన ఆ కళ్ళల్లో ఎమిటా వింత తేజస్సు? వంకరగా 
వల్లగా మన్మథ ధనురాకారంలో ఉన్న కనుబొమలు చూచావా! 
పొడుగూ పొట్టీ కాకుండా సమంగా శ్రీకారాల్లా ఉన్న చెవులూ, ఆ 
చెవుల కోసమే తయారు చేయించినట్లున్న చెంపసరాలూ, 
జూకాలూ చూచావా! 


ఇదేమిటి కమలా! ఇందాకంతా అమ్మది ఒట్టి చాదస్తమని 
ఇప్పుడావిడ అలంకరించిన బొమ్మను చూసి మైమరచిపోయావ్‌! 


ఇంకా ఎను! నువ్వుపువ్వులా ఉన్నముక్క్యూ, ముక్కుకు 
అమర్చిన బులాకి, మెళ్లో పొడవుగా (వైలాడే ముత్యాలదండా, 
కట్టబెట్టిన సరిగంచు తెల్లపట్టు చీరా. అయితే సుశీలా ఈ 
అలంకారాలవళ్ల విగ్రహానికి అంత తేజస్సు వచ్చిందంటావా? 


నికు నేనేం చెప్పగలనే కమలా? నీవు కేవలం విగ్రహాన్ని 
విగ్రహంగా మాత్రమే భావిస్తే ఆ తేజస్ఫూ అందమూ 
అలంకారాలవళల్ల వచ్చిందనుకోవాలి. కాని అమ్మ తన 
మనస్సులోని భక్తి నంతటినీ ముద్ద చేసి రూపు కట్టించిన ఈ 
విగ్రహం, నాకు కేవల విగ్రహంలా కనిపించదు. ఈవిడ దుర్గ 
పరాంటక. సకల శత్రు సంహారకర్తి9 అయిన మహాలక్ష్మి, 
శుభాకారా సుస్వరా అయిన ఈ దేవి, కదనరంగంలో చండి, 





శతజయంతి (ప్రచురణ 


(నార సాహిత్యం 107 





అయి సింహగర్జన చేస్తుంది. త్రిమూర్తులకు కూడా లొంగని 
రాక్షసులు ఈవిడ  ఎజ్జని కంటి సెగలలో శలభ్రాలై 
మాడిపోయారు. అటువంటి శక్తి స్వరూపిణి, ఆకర్షణీయంగా 
ఉండక ఎలా ఉంటుంది చెపు కమలా! గగుర్పాటు కలిగించక 
ఎం చేస్తుంది? 


కమల: నువ్వు చెప్పిందే నిజం మనఃపూర్వకంగా ఈ దేవీ మూర్తికి 
నమస్కరిద్దాం దా! తల్లీ. రిపుంజయీ. మహిషాసుర మర్దనివైన 
నీవు, శుంభనిశుంభ దానవ [పాణదీపాలపాలిట 
రుంర్లూమరుత్తు వైన నీవు, చండముండాసుర జీవన లతా 
లవిత్రవైన నీవు, మమ్మల్ని దయచూడు! శత్రుసంహారం చేసే 
నీలోని వీర గుణాన్ని మా మా నరనరాల్లో నిండేట్లు దీవించు 
తల్లీ! 


సుశీల: అదేమి కోరికే కమలా! అమ్మవారికి మొక్కే ఆడపిల్లలు సిరీ 
సంపదా కోరుకోవాలి. పైకి అనకుండా మనస్సులో మంచి భర్తని 
కోరుకోవాలి. 


కమల: నువ్వూ ని కోరికలూ. అవన్నీ పాతకాలపు కోరికలు. ఈ నాడు 
భారత దేశంలో ఉన్న ప్రతి నారీ ఒక నవదుర్గ కావాలి 
సుశీలక్కా. 


సుశీల: బాగా చెప్పావ్‌. ఆనాటి ఆ దుర్గామూర్తి మహిషాసుర మర్దనం 
చేస్తే ఈ నాటి యీ నవదుర్గామండని _చైనాసుర మర్దనం 
చేయాలనేగా! 


కమల: అవునంతే ష్‌ అమ్మ వచ్చేస్తోంది. 
( విరామ సంగీతం) 


సేత: అమ్మయ్య, భుక్తాయాసంగా ఉందమ్మా. ఎ పనీ చెయ్యకుండా 


నువ్వు అమరి పెట్టిన మృష్టాన్న బోజనం వలనే ఇంత 


198 


నాయని సుబ్బారావు 





వార్వ: 


అఠతుత; 


కమల: 


ఆయాసంగా ఉంటే, ఒంచిన నడుం ఎత్తకుండా ఇంతవరకూ 
నానా హైరానా పడిపోయిన నీ కెట్లా ఉందమ్మా! 


పిల్లకాకులు. అన్నానికి ఆలస్యం అయితే ప్రాణం శోషవచ్చి 
పడిపోతుంది. నాకీ పనిపాటలు, పూజాపునస్క్మారాలు 
అలవాటయినవేగా! 


బాగాచెప్పావమ్మా. తాకితే కందిపోవడం, ఆటలక 
అలసిపోవడం, అలవాటయిన జాతికదూ మనది. 


నిజం లలితక్కా. మా తెలుగు పుస్తకంలో నరకాసురవధ అని ఓ 
పాఠముంది. అందులో సత్యభామను గురించి పోతనగారేం 
(వాశారో తెలుసా. 


బొమ్మ పెండ్డిండ్లకు బోనొల్లనను బాల 
రణరంగమున కెట్లు రాదలంచె 

మగవారిగనిన దా మటుగు జేరెడు నింతి 
పగవారి గెల్వనే పగిది జూచె 

పసిడి యుయ్యొల లెక్క భయమందు భీరువు 
ఖగపతి స్కంధమే కడిది నెకె 

నీల కంరములకు నృత్యముల్‌ గజపుచు 
నలసి , తలగిపోవు నలరుబోడి 

ఐఎవిధమున కుందె ఎలమి నాలాడాది 
మానముకు రిప్పల మానకుండ. 


కాని అటువంటి సుకుమారే చివరకు యుద్ధానికి సిద్ధము నరకుని 
అంతు కనుక్కున్నదట. 


నాకా సత్యభామ అంటే అందుకే ఇష్టం. అటు ఇంటా భర్తను 
గిరిగిచి అదుపులో పెట్టుకుంది. ఇటు బయట శత్రువును అడుగు 
ముందుకు వెయ్యకుండా అరికట్టింది. ఈనాడు స్త్రీలందరూ 
సత్యభామ లయితే... 





శతజయంతి ప్రచురణ 


(పసార సాహిత్యం 199 





పార్వ: మంచి మాటన్నావు తల్లీ. సరిగ్గా నా మనస్సులో ఉన్నమాట ప్రతి 
ఒక్క స్త) కేవలం సత్యభామే కాదు. ఆదిశక్తి సర్వదుష్ట రాక్షస 
సంహారిణీ అయిన దుర్గామూర్తి అయితే ఎంత బాగుండును! 
దుర్గాదేవి కత వింటుంటేనే గుండెల్లో వేడీ, నరాల్లో వాడీ 
పొంగులెత్తుతుంది. 


అలితః అమ్మా. ఆ కథ ఇవ్యాళనే వెంటనే వినాలనుంది చెప్పమ్మా. 
పార్వతి: అంతకంటేనా! 


శరత్కాలం దేవికి ప్రతికరమైన కాలం. యుద్ధ 
విజయారులైన పౌరుషధనులు ఈ కాలంలోనే దిగ్విజయాలు 
చేసి తమ పరాక్రమప్రకటన చేసారు. అనాది కాలంలో ఒక 
శరత్కాలంలోనే మహిషుడనే మహా వీర్య సంపన్ను డైన 
అసురుడు దేవతలను ఓడించి స్యర్గం నుండి తరిమి కొట్టాడు 
దేవతలను. త్రిమూర్తులకు కూడా లొంగని వాడి బలగర్వాన్ని 
ఎలా అణచడం? ఈ విషయంలో వ్యగ్రులై తదేకంగా 
ఆలోచిస్తున్న త్రిమూర్తుల ముఖాల నుండి దివ్య తేజస్సు 
నిర్ణతమైంది. బ్రహ్మముఖంలో నుండి పద్మరాగ మణి కాంతిలా 
ఎజ్జగా శుభప్రదంగానూ, ఈశ్వర వదనం నుండి నల్లగా, 
భయంకరంగా పరమదారుణంగానూ, విష్ణు శరీరం నుండి, 
తెల్లగా నయనానందకరంగా, చల్లన వెలుగులు చిమ్మతూనూ 
వచ్చిన, ఆమహా తెజస్సే అతిలోక సుందరిగా మారిపోయింది. 
ఆవిడ త్రిగుణాలతో ప్రకాశించే విశ్వమోహిని. ఆవిడ నేత్రాలు 
నల్లకలువలూ, పెదవులు పసరకాయలూనూ! ఉంగరాలు తిరిగి 
మనోహరంగా ఉన్న ఆవిడ వేణి, పరభృత, శుక సుస్వరాలను 
మించిన ఆవిడ వాణీ మృదుమధురాలు, కోటి 
చం[దుప్రభాభాసమానమైన ఆవిడ వాలం చూడ చక్కంది, 
పద్దెనిమిది బాహువులతో వివిధాయుధాలతో, సర్వాంగాలంకృత 
అయిన ఆవిడ శత్రుసంహారానిక్రై ఉదృవంచింది. వాకా 


మహేశ్యనీ అన్న పకల దేవతా సమూహాన్ని అభయ ముదతో 


1899-1999 


200 నాయని సుబ్బారావు 





బుజ్జగించి ఆవిడ శత్రు సంహారం చేసింది. అలనాటి దుష్టదానవ 
సంహనన క్రీడాలాలస మైన దేవీ మూర్తినే ఈనాడు మనం 
ధ్యానం చేసింది. 


కమల: దేవి కథంతా ఇంత ఆవేశంతో ఎందుకు చెప్తున్నావో నా 
కర్ణ మైందిలేమ్మా. ఈ క్షణాన, మన దేశపరిసితులూ, 
శత్రురూపంలో మనల్ని పీడిస్తున్న బాధలనూ, నిన్ను కలచి 
వేస్తున్నాయి కదూ. 


పార్వతి; ఆవేశ పడడం కంటే నేను చెయగలిగింది మాత్రం ఎముంది 
తల్లీ, జీవిత సంధ్యాకాలంలో మెసలుతూన్న మాలాటి వాళ్ళ 
ఆవేశోద్వేగాలు కార్యోన్ముఖం అయ్యే అవకాశాలు లేవు. 


లలిత; నీ కెందుకమ్మా అంత నిస్పృహ! నువ్వు స్వయంగా 
కదనరంగానికి కదిలిరాలేవేమో కాని, శత్రువులగుండెల్ని చీల్చే, 
వీరనారీ నరసమూహాన్ని ఉత్సాహ ప్రపూర్ణుల్ని చేసి కదిలించేది 
మిలాంటి తల్లులేగా! 


పార్వతి: నీ మాటలతో నాకు కొంత ఊరట కలుగుతోంది తల్లీ ఆ 
లోకమాత,  సర్వరాక్షస సంహారకారిణి అయిన ఆ దుర్గాదేవి 
అందరిలో అంతో ఇంతో పాదుకోవాలనే ఈరోజు ఈ దుర్గా పూజ 
యింత భక్తితో నిర్వహించగలిగాను. 


కమల: నీ సంకల్పానికి జయం. నలఖై కోట్ల జనాభాలో సగానికిమైగా 
ఉన్న ఆడవాళ్లం. ఒక్కొళ్ళమూ ఒక్కొక్క నవదుర్గలం ఒక్కొక్క 
స్తే) ఒక్కొక్క చైనా రాక్షసుణ్ణి చంపినా చాలు. 


పార్వతమ్మ: కమలా ఎంత ఆవేశమే నిది! 


లలిత: అవునమ్మా. అవేశమే విజయానికి మూలం. నీలాంటి తల్లుల 
ఆశు మేం వృథా పోనీయం. ఆటపాటలతో కాలం గడిపినంత 


తేలికగా ఇకనుండీ దేశరకణ కార్యాలలో నిమగ్నులం కావడానికి 
శతజయంతి (ప్రచురణ 


(ప్రసార సాహిత్యం 201 





ఏమాత్రమూ వెనుకంజవేయం. అటువంటి అవకాశం మాకు 
కలగాలి. మేం (ప్రతి ఒక్కరం ఒక్క నవదుర్గగా వక్రమంచి 
శత్రుసంహారం చెయ్యాలని, మమ్మల్ని దీవించు అమ్మా. 


కమల: ఈ విజయ దశమీ శుభదినాన, భారత స్తీ9లకు ప్రతినిధులమైన, 
మా ప్రతిజ్ఞను మన్నించు, 


పార్యతమ్మ: శుభం తల్లీ. 


ననన 


1899-1999 


ముహాభారత కథలు 


1899- 1999 


అనతాదాస ,ఎమోచచనం 


త్ర అని వినత అనీ కృతయుగంలో కశ్యప ప్రజాపతి 
భార్యలు కొడుకులకోసం భర్తను చాలాకాలం ఆరాధించారు. 
కశ్యపుడు ప్రసన్నుడై వాళ్ళ కోరికలు చెప్పమన్నాడు. తనకు వేయిమంది 
కొడుకులు కావాలని కద్రువ కోరుకుంది. అగ్నితేజం లాంటి కాంతితో 
పొడుగాటి దేహాలతో మాంచి బలం కల కొడుకుల్ని ఇద్దర్ని మాత్రమే వినత 
కోరుకుంది. కశ్యపుడు మిరు కోరిన వరాలు ఇచ్చాను పొమ్మన్నాడు. వాళ్లు 
కడుపుతో ఉండి కొంతకాలానికి గుడ్లు పెట్టారు. కద్రువ తన వెయ్యి గుడ్లనూ 
వినత తన రెండు గుడ్లనూ నేతికుండల్లో పెట్టి జాగ్రత్తగా చూస్తున్నారు. 
తర్వాత అయిదువందల ఎండ్లకు కద్రువ గుడ్డు వరసగా పగిలి శేషుడు 
వాసుకి ఐరావతుడు తక్షకుడు కర్కోటకుడు మొదలైన పాముల నాయకులు 
పుట్టారు. 


వినత గుడ్లు ఎంతకీ పిల్లలు కావడం లేదు. సవతి ముందు వినతకు 
తలకొట్టెసినట్లుగా ఉంది. తొందరగా కొడుకు పుట్టాలని ఒక గుడ్డు 





1899- / రారారా 


204 నాయని సుబ్బారావు 





పగలకొట్టింది. అందులో నుంచి తొడలనుంచి కింది భాగం ఇంకా ఎర్పడని 
అనూరుడు పుట్టాడు. తన దేహం పూర్తిగా ఎర్పడకముందే సవతి 
మచ్చరంతో గుడ్డు పగలకొట్టిన తల్లి మీద అతడికి కోపం వచ్చింది. 
అయిదువందలయేండ్లు నీవు నీ సవతికి దాసివిగా వుంటావని తల్లికి శాపం 
పెట్టాడు. తుకు తానై పగిలే దాకా రెండో గుడ్డును జాగ్రత్తగా 
కాపాడవలసిందని, అందులో పుట్టివాడు చాలా బలవంతుడై తన దాసీత్వం 
పోగొడతాడనీ, తల్లితో చెప్పి అనూరుడు సూర్యుడికి సారధిగా పని 
చెయ్యడానికి ఆకాశానికి ఎగిరిపోయాడు. 


ఒకనాడు కద్రువా వినతా ఇద్దరూ సముద్ర తీరాన వినోదంగా 
విహరిస్తున్నారు. పాలసముద్రంలో అమృతంతో పాటు పుట్టి ఇంద్రుడికి 
వాహనమైన ఉచైశ్రవం అక్కడ దూరంగా తిరుగుతూ కనపడింది. అది 
సముద్రపు నురుగు వలె తెల్లగా ఉంది. అప్పుడు కద్రువ వినతతో, చూడవే 
ఆ తెల్లటి గుర్రానికి పున్నమినాటి చంద్రుడిలా మచ్చలాగా తోక మీద నల్లగా 
వుంది - అన్నది. అందుకు వినత నవ్వి, నీవు ఎకళ్ళతో చూచావే అక్కా. 
నలుపెక్కడుంది? ఆ గుర్రం ఆకారమంతా మహాపురుషుని కీర్తి వలె అతి 
నిర్మలంగా వుంది. అన్నది. దాని మీద వాదోపవాదాలు పెరిగి నలుపుంటే 
వినత కద్రువకు దాసి అయ్యేటట్లు లేకపోతే కద్రువ వినతకు దాసి 
అయ్యటట్లూ సవతులిద్దరూ పందెం వేసుకున్నారు. ఇప్పుడే పోయి 
చూద్దాం పదమన్నది. వినత. ఇప్పుడు పొద్దు లేదు రేపు పొద్దున్నే వచ్చి 
చూద్దాం అన్నది కద్రువ. 


కద్రువ ఇంటికి వచ్చి సంగతంతా కొడుకులకు చెప్పి ఆ గుర్రం తోక 
ఎలాగైనా నలుపు చెయ్యమని కోరింది. ఇది అధర్మం మేము 
చెయ్యమన్నారు వాళ్ళంతా. కద్రువకు కోపం వచ్చి జనమే జయుడు చేసే 
సర్పయాగంలో మీరంతా నశిస్తారని శపించింది. కర్కోటకుడు అనేవాడు 
శావానికి భయపడి నల్లటి రూపంతో ఉచైశ్రవం తోక పట్టుకుని వేలాడుతూ 
ఉండిపోయాడు. మర్నాడు పొద్దున్నే సవతు లిద్దరూ వచ్చి చూస్తే గుర్రం 
తోక నల్లగా వుంది. వినత ఓడిపోయింది. కద్రువకు దాసిగా అనేక కష్టాలు 
పడుతూ పనులు చేస్తూ వుంది. 





శతజయంతి ప్రచురణ 


(నార సాహిత్యం 205 





అలా అయిదు వందల యేండ్లు గడిచాయి. అప్పుడు రెండో 
గుడ్డు పగిలింది. అందులోనుంచి గరుత్మంతుడు పుట్టాడు. పుట్టీ 
పుట్టడంతోటే ఆకాశానికి ఎగిరాడు. అతడి రెక్కల గాలి వేగానికి తట్టుకోలేక 
పర్వతాలన్ని కంపించి పోయాయి. మహాసముద్రాలన్నీ ఘూర్జిల్లి 
పోయాయి. అతడి దేహకాంతి ముందు సూర్యకాంతి మాసి పోయినట్టుంది. 
తల్లీ మనస్సు ఆనందంతో ఉప్పొంగిపోయింది. (ప్రళయకాలం నాటి 
అగ్నిజ్వాలలు చుట్టుముడుతున్నాయన్న (భ్రాంతితో దేవతలూ, మునులూ, 
అగ్నిసూక్తాలు చదవడం మొదలెట్టారు. నిమిషంలో ఆకాశమంతా ఒక 
చుట్టు చుట్టి వచ్చి గరుడుడు తల్లికి యొక్కాడు. ఇది చూచిన కద్రువ 
మనస్సులో పుట్టిన ఈసును దాచుకోలేకపోయింది. గరుడుణ్ని పిల్చి తన 
కొడుకుల్ని ఎత్తుకుని తిరుగుతూ వుడాల్సిందనీ ఏపని చెప్పినా 
కాదనకుండా చేస్తూ వుండాల్సిందనీ, ఆజ్ఞాపించింది. అలాగే గరుడుడు 
తల్లి అనుమతితో పెదతల్లి చెప్పిన పనులన్నీ అతి వినయంతో చేస్తూ 
వచ్చాడు. కద్రువకు రాను రాను గర్వం బలిసిపోయింది. గరుడుడి చేతా 
వినత చేతా అస్తమానం పనులు చేయించడం మొదలుపెట్టింది. ఒకనాడు 
గరుడుడు ఎందుకిదంతా అని తల్లిని అడిగాడు. అప్పుడు వినత 
సంగతంతా సవిస్తరంగా చెప్పి, సమర్థులైన కొడుకుల వల్ల తల్లీ దండ్రుల 
యిక్కట్లు పోవడం అంతటా వుండేదే, నిలాటి సత్వుత్రుణ్ణి పొంది కూడా 
నేను దాసిగా ఉండాలా, నాయనా? అన్నది. 


ఆ మాటలకు గరుత్మంతుడు చాలా దుఃఖఫీంచాడు, కద్రువ 
కొడుకుల వద్దకు పోయి, మాదాస్యం పోయే ఉపాయం చెప్పండి. మీరు ఎది 
కోరితే అది తెచ్చిస్తాను. అన్నాడు. అలా అయితే మాకు అమృతం 
తెచ్చివ్వమన్నారు వాళ్ళు. అలాగే తెచ్చిస్తాను. ఇచ్చి నేనూ తల్లీ దాస్యం 
నుంచి విముక్తులమవుతాం, అని వాళ్ళతో అని, గరుడుడు తల్లికి 
సంగతంతా చెప్పి, నేను అమృతం కోసం పోతున్నానని మొక్కాడు. వినత 
ఎంతో సంతోషించి కొడుకును కౌగిలించుకుని మనసారా దీవించింది. 
అమృతం తేవడానికి నాకింకా బలం కావాలి అలాటి ఆహారమెదో 
చెప్పమన్నాడు గరుడుడు తల్లిని. సముద్ర గర్భంలో లెక్కలేనంతమంది 
నిషాదులు ఉన్నారు. వాళ్ళు మానవులకు ఎప్పుడూ ఆపకారం 


1899-1999 


206 నాయని సుబ్బారావు 





చేస్తుంటారు. వాళ్ళను తిని వెళ్ళు అని వినత చెప్పింది. వాళ్లందర్నీ పట్టి 
పకోడీలు తిన్నట్లు తిన్నా గరుడుడి ఆకలి తీరలేదు. అప్పుడాయన 
గంధమాదనంలో తపస్సు చేసుకుంటున్న తండ్రి వద్దకు వెళ్ళి మొక్కి 
సంగతంతా చెప్పి, నాకు ఆహారం ప్రసాదించమని వేడుకున్నాడు. కశ్యప 
[పజాపతి కొడుకు పూనికకు సంతోషించాడు. 


విభావనుడనే బ్రాహ్మడు మంచి సంపన్నుడె సుఖంగా వుండేవాడు. 
అతడి తమ్ముడు సుప్రతీకుడు. ఒకనాడు అన్న వద్దకు పోయి మన 
పిత్రార్టీతలో నాకు న్యాయంగా రావలసింది పంచి ఇవ్వమని అడిగాడు. 
అహంకారమదం చేత కోపం వచ్చి విభావనుడు తమ్ముణ్ణి ఎనుగువై 
పొమ్మని శపించాడు. ఇది సహించలేక తాబేలువై పొమ్మని తమ్ముడు 
అన్నకు ప్రతిశాపం ఇచ్చాడు. ఈ కధ చెప్పి కశ్యపుడు , ఆ తాబేలు 
సరోవరంలోనూ ఆ యేనుగు విపినంలోనూ ఉండి పూర్యవైరాన్ని 
తలుచుకొని ఎపుడూ తమలో తాము పోట్లాడుకుంటూ ఉంటై. వాటిని పట్టి 
తిను. నీకు కార్య సిద్ధి అవుతుంది. అని గరుడుడితో చెప్పి దీవించి 
పంపాడు. 


అవి చెప్పరానంత పెద్ద జంతువులు. వాటిని పట్టి భక్షించెసరికి 
గరుత్మంతుడికి ఎక్కడలేని బలం వచ్చింది. స్యర్గానికి పోవడానికి 
పూనుకుని ఒక్కసారి రెక్కలు జాడించి ఆకాశాన కొగిరాడు. అక్కడ 
దేవలోకంలో ఇంద్రుడి సభలో నిప్పుల వర్ణం కురిసింది. వజ్రాయుధం 
నూరంచులూ మొక్కవోయినై. దిగజాల మదం అణగి పోయింది. 
దిక్పాలకులందరి మనస్సులూ భయోద్యేగంతో సంచలించాయి. 


ఈ ఉత్పాతాలు పుట్టడానికి కారణమేమిటని దేవేంద్రుడు 
బృహస్పతిని అడిగాడు. బృహస్పతి ఆ సంగతి తెలుసుకుని, ఇదుగో 
వచ్చేస్తున్నాడు గరుత్మంతుడు, తన తల్లి దాస్యం పోగొట్టడానికి అమృతం 
తీసుకుపోయే పూనికతొ "! వాడికి కామరూపం, కామగమనం ఉన్నై. వాడు 
కు అవాధ్యుడు అని చెప్పాడు. 





శతజయంతి ప్రచురణ 


(నార నాహిత్యం 207 





ఆ మాటలు వింటూనే ఇంద్రుడు అమృత రక్షకుల నందర్నీ 
పిలిపించాడు. ఎలాగైనా సరే మిరు అమృతాన్ని రక్షించాలని వారిని 
ఆజ్ఞాపించాడు. వాళ్ళు విరులు. అనేక రకాల ఆకారాలు కలవాళ్ళు. 
ఘోర మారణాయుధాలు కలవాళ్ళు. నల్లటి ఎర్రటి తెల్లటి పచ్చటి కవచాలు 
ధరించిన వాళ్ళు. అందరూ కలిసి అమృతస్థానం చుట్టూ చేరి దాన్ని 
రక్షించడానకి పూనుకున్నారు. 


అంతలోనే మండే పిడుగుల మొత్తమో అన్నట్లుగా, రెక్కల గాలికి 
మేఘాలన్ని దూది పింజలవఠతె నలుదిక్కులకూ చెదరి పోతూఉండగా, 
మనోవేగంతో పక్షీం(ద్రుడు అమృతస్థానం వద్దకు ఎగిరి రానే వచ్చాడు. 
అమృత రక్షకులు భయపడ్డారు కాని అంతలోనే ధైర్యం తెచ్చుకుని 
ఆయనతో తలపడ్డారు. ఆయన వాళ్ళకూ, వాళ్ళకు సహాయం వచ్చిన దేవ 
మైన్యాన్ని దిక్చాలకుల్నీ తుక్కు రేగ కొట్టి పారదోలి అమృతస్టానం 
చేరుకున్నాడు. దాని చుట్టూ అగ్ని మండుతూవుంది. పెనుగాలికి 
రగులుకుని దాని నాల్కలు ఆకాశాన్నే తాగుతున్నట్లునై్న. వెంటనే 
గరుడుడు అన్ని నదుల నోళ్ళూ పుక్కిట పట్టి తెచ్చి చల్లి ఆ మంటను 
ఆరివేశాడు. అక్కడ ఒక చక్రయంత్రం తిరుగుతూవుంది. దాని అంచులు, 
తగిలితే కోసుకు పోయేటంత పదునుగా వున్నై. దేహాన్ని చాలా చిన్నది 
చేసి దాని ఆకుల సందులో నుంచి లోపలికి చొరబడ్డాడు. అక్కడ 
అమృతాన్ని రక్షిస్తూ దాన్ని చుట్టుకుని రెండు పెద్దపాములునై్న. వాటి 
ముఖాలు అమిత వికారంగా కోపంగా వున్నై. కళ్ళు విద్యుదుల్కలవలె 
దారుణంగా వెలిగి పోతున్నై. వాటి దృష్టికి ఇతరులు మాడి పోవలసిందే. 
కాని గరుడుడు తన రెక్కలతో దుమ్ము గురిసి వాటి కళ్లు పోగొట్టాడు. వాటి 
తలలు చితక తొక్కి అమృతం తీసుకుని ఆకాశానికి ఒక్క ఎగురు ఎగిరాడు. 


దేవతలను జయించి అమృతం తీసుకున్నాడే గాని అందులో ఒక 
చుక్క కూడా గరుడుడు తాగలేదు. ఈ అలోలత్యానికి మెచ్చుకుని 
విష్ణుదేవుడు (ప్రత్యక్ష మై గరుడుడు “కోరిన వరాలిచ్చి అతల తనకు 
వాహనంగానూ ధ్వజంగానూ స్వికరించాడు. 





1899-1999 


208 నాయని సుబ్బారావు 





అప్పుడు ఇంద్రుడు గూడా వచ్చి గరుత్మంతుడితో స్నేహం 
చేసుకున్నాడు. అమృతం తిరిగి ఇచ్చి వెయ్యమని అడిగాడు. “నా తల్లీ 
దాసీత్వం పోవడానికి పాములకు అమృతం తెచ్చి ఇస్తానని చెప్పి తీసుకు 
పోతున్నాను. ఇది తీసుకుపోయి వాళ్ళ కిస్తాను. నాతల్లి దాస్యం పోతుంది. 
వాళ్ళు అమృతాన్ని తాగకముందే నీవు దాన్ని తీసుకుపో ” అని గరుడుడు 
చెప్పాడు. ఇంద్రుడు సరే అన్నాడు. 


గరుడుడు పాములవద్దకు పోయి దర్భలమీద అమృత కలశం 
ఉంచి, “ఇదుగో అమృతం తెచ్చాను. సూర్యచంద్రులు సాక్షిగా అనిలా 
గ్నులు సాక్షిగా నా తల్లి దాస్యం పోయింది. మీరు స్నానం చేసి వచ్చి 
దీనిని అనుభవించండి”. అని చెప్పాడు. చెప్పి, తల్లిని తన 
వీపెక్కించుకుని, పాములకు కనపడకుండా అక్కడే వున్న దేవేంద్రుడికి 
ఏడుకోలు చెప్పి వెళ్ళిపోయాడు. 


నాగ కుమారులంతా స్నానానికి బయలు దేరారు దేవేంద్రుడు 
అమృతకలశం తీసుకుని స్యగ్గలోకం చేరుకున్నాడు. నాగులు స్నానాలు 
చేసివచ్చేసరికి వాళ్ళకు అమృతకలశం కనపడలేదు. అది ఉన్న చోటని 
వాళ్ళు దర్భలు నాకారు. అందువల్ల వ. నాలుకలు రెండుగా చీలాయి. 
అప్పటినుంచి వాళ్ళకు ద్విజిహ్వులు అనే పేరు వచ్చింది. 


rns rrr rr rrr... తనకు ee rr rE EEE RR ERRRRRENERRERN NNN 


శతజయంతి (ప్రచురణ 


లెష్మ ప్రతిజ్ఞ 


దవ్యాసుడు పుట్టిన తరువాత కూడా సత్యవతి తండ్రి 
పంపున యమునా నదిలో ఓడ నడుపుతూనే ఉంది. 
కౌరవ వంశంలో ప్రతీపుని కొడుకైన శంతనుడు ఒకనాడు 
వేటమార్గం వచ్చి యమునాతీరాన తిరుగుతున్నాడు. ఉన్నట్లుండి 
అపూర్వమైన మంచి వాసన ఎక్కడ నుంచో వచ్చి ఆయన ముక్కులకు 
తగిలింది. ఆ వాసన ఎక్కడ నుంచి వస్తున్నదో తెలుసుకుందామని ఆయన 
బయలుదేరాడు. పోయి పోయి యమునలో ఓడ నడుపుతున్న యోజన 
గంధిని చూచాడు. ఆమె మృదు దేహం బంగారు రంగులో పచ్చగా 
మెరుస్తూ వుంది. నడుము సన్నగా వుంది. కళ్ళు తామర పత్రాలవలె 
ఉన్నాయి. ఆమె దేహ పరిమళం, తిరుగుడుపడే చూపులు, మనోహరమైన 
ఆకారం, నవ్వు మొగం కాంతి, ఐలాసం. చూచి ఆయన ముగ్గుడైనాడు. 








1899- 1999 


210 నాయని సుబ్బారావు 





ఓ సుందరీ నువ్వెవతెవు? ఒంటరిగా ఈ యమునలో ఓడ 
నడుపుతూ ఉండడం నీకు తగిన పనేనా? అని ప్రేమతో అడిగాడు. 
అప్పుడా లేడికంటి చిన్నది తన నవ్వు మొగ మెత్తి దేవేంద్ర సమానుడైన 
రాజును చూచింది. చూచి ఆకన్య నేను దాశరాజు కూతుర్ని. తండ్రి 
పంపున ఈ పని ధర్మార్థంగా చేస్తున్నాను. అని పతితో బదులు చెప్పింది. 
ఆమె మాటలకు శంతనుడు మరీ ముగ్గుడైనాడు. అమె అభినవ రూప 
సౌందర్యాలు ఇదివరకే విని తెలుసుకుని ఉండడం చేత ఆమెను కామించి 
దాశరాజు వద్దకు పోయి తన అభిప్రాయం వెల్లడి చేశాడు. 


దాశరాజు చాలా సంతోషించాడు. మిక్కిలి భక్తితో శంతనుణ్ని 
పూజించి, “పుట్టిన కన్యను తగిన వరుడి కివ్వడమనేది లోక ధర్మం. నీవు 
వసుమతి నాధుడివి. నీలాటి వరుడికి ఈ కన్య నిచ్చి మేము ధన్యుల 
మవుతాం. ఆయినా నా మనస్సులో ఉన్నది చెబుతాను. ఈ కన్యను 
ధర్మపత్నిగా చేసుకోవడం నీకు ఇష్టమయితే ముందు నేను కోరే దాన్ని 
ఇవ్వాలి”. అన్నాడు. ఇవ్వ తగిందైతే ఇస్తాను. తగనిదైతే ఇవ్వలేను. ఆ 
కోరిక ఏదో చెప్పు అని శంతనుడన్నాడు. ఓ రాజా. నికు ఈ కన్యయందు 
పుట్టిన కొడుకు నీ అనంతరం రాజు కావాలి. ఇది ఇవ్వగలవా? అని 
దాశరాజు తన కోరిక చెప్పాడు. 


అప్పుడు శంతనుడికి యువరాజైన గాంగేయుడు తలపుకు 
వచ్చాడు. మునుపొకసారి శంతనుడు గంగా తీరాన వేటాడుతుండగా 
ఆయనకు చక్కని చుక్కయెన ఒక కన్య కనిపంచింది. ఆమె కూడా 
ఆయన్ను చూచింది. వారికి పరస్పరం మహానురాగం కలిగింది. నేను ఎది 
చేసినా దానికి ఒప్పుకొని నాకు అడ్డం చెప్పకూడదు. నన్ను తిట్టకూడదు. 
అలా అయితే నకు భార్యనై ని ఇష్టం నెరవేరుస్తాను. నన్ను ఎప్పుడైనా 
తిట్టావో అప్పుడే నిన్ను వదలి వెళ్ళిపోతాను. నన్ను భార్యగా 
చేసుకోవాలని ఇష్టముంటే ఈ సహాయం చెయ్యి అని ఆమె ఆయనతో 
అన్నది శంతనుడు అందుకు ఒప్పుకున్నాడు. ఆమె గంగాదేవి. మనుష్య 
స్త్ర రూపం ధరించి శంతనుడికి ఇష్టసౌఖ్యాలు కలిగిస్తూవుంది. ఇలా 
ఉండగా ఆమెకు కొడుకులు పుట్టడం మొదలెట్టారు. _ పుటనవాళ్ళును 


శతజయంతి (ప్రచురణ 


(నార సాహిత్యం 211 





పుట్టినట్లుగా తీసుకుపోయి గంగపాలు చేస్తూ వచ్చింది. ఇలా ఏడుగుర్ని 
చేసింది. ఎనిమిదో కొడుకు పుట్టాడు. అప్పుడు శంతనుడు ఉండబట్టలేక, 
ఎడుగురు కొడుకుల్ని నీ పొట్టన పెట్టుకున్నావు. నీవు పుత్రఘాతినివి. 
ఉదయ సూర్య సమాన తేజంగల ఎజణ్జి నే వదలలేను. అని ఆమెను తిట్టాడు. 


సమయ భంగమైంది. అప్పుడు గంగ తన కధా, శంతనుడి కథా, 
వసిష్టుడి శాపం వల్ల తన కడుపున పుట్టిన అష్టవసువుల కథా, యావత్తూ 
శంతనుడికి చెప్పి, ఈ ఎనిమితో వాడు వసువుల్లో ఒక్కక్క ళ్ళ నాలుగో 
అంశమూ తాల్చి సకల ధర్మమూర్తియె పుట్టాడు. వీడు లోక హితార్దం 
మానవ లోకంలో చాలా కాలం ఉంటాడు. దేవవ్రతుడనే వీణ్ణి పెంచి పెద్దచేసి 
తిరిగి నికు ఒప్పగిస్తాను. అని శంతనుణ్ణి ఒప్పించి గంగ, కొడుకును 
తీసుకుని వెళ్ళిపోయింది. 


తర్వాత కొన్నేళ్ళకు శంతనుడు మళ్ళీ వేట మార్గంగా 
గంగాతీరానికి వెళ్ళాడు. గంగ కృశించి సన్నగా ప్రవహిస్తూ వుంది. ఏమిటా 
కారణమని మరికొంత దూరం వెళ్ళాడు. అక్కడ ఒక కుమారుడు ఎఐలుఐద్య 
అభ్యసిస్తూ బాణాలతో గంగ కడ్డంగా సేతువు కట్టి ఉన్నాడు. అప్పుడు గంగ 
వచ్చి కొడుకు కుడి చెయ్యి పట్టి తెచ్చి భర్తకు చూపించి, విడే నీ కొడుకు. 
అన్ని వేదాలు సాంగో పాంగంగా వసిష్టుడి వద్ద చదివాడు. శుక్ర 
బృహస్పతులు నేర్చినట్లుగా ధర్మశాస్త్రం మొదలైన వివిధ శాస్త్రాలూ 
నేర్చాడు.  అస్త్రవిద్యలో పరశురాముడెంత దక్షుడో విడంత దక్షుడు. 
ఆత్మజ్ఞానంలో సనత్కుమారుడు మొదలైన వాళ్ళ వంటివాడు. అని 
ఒప్పగించి వెళ్ళి పోయింది. శంతనుడు నిధి గన్న నిరుపేద మోస్తరుగా 
సంతోషించి కొడుకును తీసుకొని అందరి యెదుట యువరాజుగా 
పట్టాభిషేకం చేశాడు. 


ఈ వృత్తాంతమంతా శంతనుడి మనస్సులో గిర్రున తిరిగింది. ఈ 
మాట తప్ప ఇంకొకటి ఎది కోరినా ఇస్తాను. అని దాశరాజుతో అన్నాడు. 
నా కిదే కోరిక. ఇంకొకటి ఎమీ లేదు. అని దాశరాజన్నాడు. ఇంకేం 
చేస్తాడు శంతనుడు? దాశరాజు వల్ల తన కోరిక భగ్నం కాగా ఇంటికి తిరిగి 





1899-1999 


212 నాయని సుబ్బారావు 





వచ్చి సత్యవతిని తలుచుకుంటూ ఎమీ మాట్లాడకుండా విచారంగా 
ఉన్నాడు. 


ఇలా ఉండగా ఒకనాడు గాంగేయుడు తండ్రి వద్దకు వచ్చి, “నీ 
రక్షణలో ఉన్న భూమిని బాధింపగల శత్రువులే లేరు. (ప్రజలంతా నిత్య 
సంతోషులు. రాజులంతా నీకు విధేయులు. అయినప్పుడు నీకీ 
మనోదుఃఖం ఎందుకూ”? అని అడిగాడు. శంతనుడు చాలాసేపు 
ఆలోచించి, వినవోయ్‌. ఒక్క కొడుకున్న వాడు కొడుకులు లేని వాడూ 
సమానమవి ధర్మాలలో నీకు తోడుగా మరి కొంతమంది కొడుకులను 
పొందాలని నాకు కోరిక పుట్టింది. అందుకోసం మళ్ళీ పెళ్ళి చేసుకోవాలని 
వుంది. అని కొడుకుతో అన్నాడు. 


గాంగేయుడు పెద్దలను అడిగి యోజన గంధి మీద రాజుకు 
మనసున్నదని తెలుసుకున్నాడు. రాజులను చాలా మందిని వెంటబెట్టుకుఎ 
దాశరాజు వద్దకు వెళ్ళి మారాజుకు సత్యవతిని భార్యగా ఇవ్యమని 
అడిగాడు. దాశరాజు దేవవ్రతుణ్ణి పూజించి, నివు ధర్మాత్ముడివి, 
అర్ధానర్ధాలు తెలిసెినవాడివి, అన్న కార్యాలు సాధింప సమర్ధుడివి, తండ్రికని 
కన్యకోసం వచ్చావు. కృతార్థుణ్ని. అయినా ఇందులో మా దోషం 
ఉంది. అది నీ వల్లనే కలిగింది. నికు కోపం వస్తే బ్రహ్మ విష్ణు 
హేశ్వరులు కూడా నీకు అడ్డం రాలేరు. ఆ దోషం పోయే విధం నివే 
ఆలోచించి ఈ వివాహం చెయ్యి. అని చెప్పాడు. 


అప్పుడు గాంగేయుడు, “ప్రసిద్ధులైన రాజులారా, మీరంతా 
వినండి. తండ్రి కోసం సమయం చేస్తున్నాను. ఈమెకు పుట్టిన కొడుకే 
రాజ్యం చెయ్యడానికి అర్హుడు. వాడే మాకందరికీ ప్రభువు. వాడే కౌరవ 
కులాన్ని పెంపొందింప జేస్తాడు”, అని అన్నాడు. సత్యవ్రతుడైన 
దేవవ్రతుడు చేసిన ఈ ప్రతిజ్ఞికు సభాస్తారులంతా మహా సంతోషం 
పొందారు. 





శతజయంతి ([పభురణ 


(పసార సాహిత్యం 213 





అప్పుడు దాశరాజు అన్ని ధర్మాలూ తెలిసిన వాడివి కాబట్టి నీకిలా 
చెయ్యడం సాధ్యమైంది. కాని ఇక ముందు నీకు పుట్టబోయే కొడుకులు 
నీలా వుంటారని, నీవు చేసినట్లు చేస్తారనీ, ఏమి నమ్మకం? అని అడిగాడు. 
“అయితే ఇదుగో బ్రహ్మచర్య వ్రతాన్ని చేపట్టాను. కొడుకులు లేక 
పోయినా అనుభవించదగిన లోకాలు నాకు చాలా ఉన్నాయి. అని 
గాంగేయుడు మరొక ప్రతిజ్ఞ చేశాడు. దాశరాజు అందుకు చాలా 
సంతోషించి సత్యవతిని ఇచ్చాడు. 


ఇలా తండ్రి కార్యం కోసం రాజ్యాన్ని వదులుకుని బ్రహ్మచర్యదీక్ష 
చేపట్టిన దేవవ్రతుడి యొక్క సత్యవ్రతానికి దేవబుషులు మెచ్చి ఆయన 
మీద పుష్ప వర్షం కురిపించారు. ఆయన్ను భీష్ముడు అని పొగిడారు. 


లు 


1899-1999 


శకుంతల 


త పశ్శ క్తి చేత బ్రహ్మర్షి భావం పొంది కూడా విశ్వామిత్రుడు 
ఇంకా ఘోరతపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సుకు భయపడి 
దాన్ని చెరచడానికి దేవేంద్రుడు, అప్పురసలందరిలో మేటి మైన మేనకను 
పంపాడు. చల్లని మలయమారుతం తోడుగా ఆమె విశ్వామిత్రుడి తపోవనం 
ప్రవేశించింది. ముందుగా ఆ మలయమారుతం ఆమె కొప్పులోని పువ్వుల 
సువాసననూ, ఆమె ఒంటి గంధపు పూతల పరిమళాన్నీ మోసుకుని 
మునిశ్వరుడి మీద వచింది. ఆ వంటనే మేనక ఆయనకు మొక్కి 
అనురాగంతో పువ్వులు కోస్తున్నట్లుగా అక్కడ విహరించడం 
మొదలుపెట్టింది. విశ్వామిత్రుడికి ధ్యాన భంగమైంది. మేనక సౌందర్యంతో 
ఆయన దృష్టి నాకట్టుకుంది. అదే సందని మన్మధుడు వాడి బాణాలతో 
ఆయన హృదయాన్ని వికలం చేశాడు. ఆ మునిమాణిక్యం ధైర్యం 
చెడిపోయింది. మేనకను పట్టడానికి లేచాడు. 


1899- 1999 


(నార నాహిత్యం 215 





ఇంకెముంది. విశ్వామిత్రుని వల్ల మేనకకు చూడచక్కని ఆడపిల్ల 
పుట్టింది. పుట్టిన పసికందును మాలిని అనే యేటి ఇసక దిబ్బ మీద పెట్టి 
మేనక దేవలోకానికి వెళ్ళిపోయింది. విశ్వామిత్రుడు తపోవనానికి వెళ్లాడు. 
కాని ఆ ముని ప్రభావం చేత, లేవాలని ఒకటే ఎడుస్తూ వున్న ఆ పిల్లదాన్ని, 
పెద్ద పులులు మొదలైన క్రూర జంతువుల వాత పడకుండా, శకుంతముల 
గుంపు, తమ రెక్కలతో కప్పి రక్షిస్తూ ఉంది. అక్కడికి సమిధలూ 
పూవులూ పండ్ల కోసం కణ్వమహర్షి , శిష్యులతో వచ్చి భూమికి దిగి వచ్చిన 
కొదమ నెలవంక వలె కాంతిమతియె వున్న బిడ్డను చూచి ఎత్తుకుని 
వచ్చాడు. శకుంత రక్షిత కావడం వల్ల ఆ పిల్లకు శకుంతల అని పేరు పెట్టి 
ఎంతో గారాబంగా పెంచి పెద్ద చేశాడు. ఈ విధంగా కణ్వ మహర్షికి 
శకుంతల హృదయానందని యెన కూతురైంది. 


వారవుడైన దుష్యంత మహారాజు అనంతసత్వుడు. చిన్నతనం 
లోనే అద్భుత బలపరాక్రమాలు ప్రదర్శించినవాడాయన. ఒకనాడు 
దుష్యంతుడు వేటమార్గం బయలుదేరాడు. అడవిలో కనబడ్డ మృగాల నెల్లా 
వధిస్తూ చాలా దూరం వెళ్లాడు. అక్కడ ఒక పుణ్యనదీ తీరంలో ఆయనకు 
ఒక వనం కనపడ్డది. దాని రమణీయతకు మెచ్చుకుంటూ అందులోపడి 
చాలా దూరం పోయాడు. అక్కడ ఒక తపోవనం వుంది. అదే 
కణ్యమహాముని ఆశ్రమం. అక్కడ చిలకలు చెవులకింపుగా సామగానం 
చేస్తున్నాయి. ఎనుగులు కదలకుండా తదేక ధ్యానంతో వింటున్నాయి, 
వాటి తొండాల చివర పుష్టి మదజల బిందువుల చల్లటి గాలికి ఆశపడి 
సింహాలు వాటిని చేరి ఆ తొండాల చల్లటి నీడలో సుఖంగా వున్నాయి. 
భూత బలులకై తెచ్చి పెట్టిన అన్నపు ముద్దలు తినడానికి వచ్చిన ఎలుకలు 
పిల్లులు మొదలైన సహజ శత్రు జంతువులన్నీ ఒకటిగా కలిసి ఆడుతూ 
అక్కడ సహవాసం చెస్తున్నై, 


ఇదంతా చూచి దుష్యంతుడు ముని శక్తి కంతో ఆశ్చర్యం 
పొందాడు. కణ్వ మహామునికి నమస్కరించి రావాలని ఆయనకు కోరిక 
కలిగింది. తన పరివారాన్ని అక్కడే ఉండమని ఒక్కడూ ఆ మునిశ్వరుని 
మందిరం ప్రవేశించాడు. 





1599-1999 


216 నాయని సుబ్బారావు 





కణ్వమహర్షి ఇంట్లో లేడు. పండ్లకోసం అడవికి వెళ్లి వున్నాడు. 
పద్మ పత్రాలవంటి నేత్రాలతో, కలగా పులగంగా కలిసివున్న తుమ్మెదల వలె 
నల్లనై వంకరలు తిరిగిన మెత్తటి కురులతో, సర్వ లక్షణ లక్షితాలైన 
అవయవాలతో, మన్మధ రాజ్యలక్ష్మి వలె వున్న శకుంతల ఆయనకు 
కనపడ్డది. అనంతవిలాసంలో జయంతుణ్ణి పోలిన ఆయన దుష్యంతుడని 
ఆమె గుర్తించి అమిత సంభ్రమంతో ఆతిధ్య సత్కారం నెరవేర్చింది. 
ఆయన అడుగగా తన వృత్తాంతం యావత్తూ చెప్పింది. ఆమెను చూడగానే 
చలించిన ఆయన హృదయం, ఆమె మునికన్య కాదనీ రాజపుత్రి అనీ 
తెలియగానే (పేమ ప్రవాహంలో సుళ్ళు తిరిగింది. “నీ ఒప్పిదమైన 
రూపమూ, కాంతి, నిర్మలగుణాలు, ఈ నార చీరలు కట్టడానికీ ఈ పండ్లు 
తినడానకీ , ఈ పర్ణశాలల నివాసానికీ తగినవి కావు. ఈ మునిపల్లెలో 
వుండడ మెందుకు? నాకు భార్యవై చంద్రకాంత సౌధాలలో రాజ్యసుఖాలు 
పొందవచ్చుగా! ఇంకా ఆలస్య మెందుకు? ఇప్పుడే గాంధర్వ వివాహం 
చేసుకుందాం. ఏమంటావొ అని అడిగాడు. దుష్యంతుణ్జి 
చూచినప్పుటినుంచీ శకుంతలను కూడా మన్మధుడు ఆవేశించాడు. ఆమె 
సిగ్గుతో తల వంచుకుని, “కరుణా నిరతులు, ధర్మస్యరూపులు నా జనకులు 
ఇప్పుడే వస్తారు. వచ్చి ని కిచ్చినల్లెతే నన్ను పెండ్లి చేసుకుందువుగాని, 
అని అన్నది. అప్పుడు దుష్యంతుడామెకు గాంధర్వవఐవాహం క్షత్రియులకు 
ప్రశస్తమైన విధమని చెప్పి, తన వల్ల ఆమెకు పుట్టె పుత్రుణ్ణి యువరాజును 
చేస్తానని వరమిచ్చి, ఆమెను ఒప్పించి, గాంధర్వ వివాహం చేసుకున్నాడు. 
అమెతో అభిమత సుఖాలు అనుభవించి, ఆమెను తీసుకురావడానికి 
మంత్రుల్ని కణ్య్వమహర్షి వద్దకు పంపిస్తానని చెప్పి, దుష్యంతుడు 
నిజపురానికి వెళ్ళిపోయాడు. 


తాను చేసిన పనికి తండ్రి ఎమంటాడో అని శకుంతల 
భయపడుతూ ఉంది. కణ్వుడు వచ్చి ఆమె వాలకం చూచి తన 
దివ్యజ్ఞానంతో జరిగిందంతా తెలుసుకుని సంతోషించాడు శకుంతల 
మనస్పెపుడూ ధర్మమందే తగిలివుంటుందనీ, ఆమెకు పుట్టబోయే కొడుకు 
దీర్దాయురైశ్వర్య బల సమన్వితుడై చక్రవర్తి అవుతాడనీ, వంశకర్త 





శతజయంతి (ప్రచురణ 


(పసార నాహిత్యం 217 





అవుతాడని, వరమిచ్చాడు. తర్వాత కొన్నాళ్ళకు శకుంతలకు భరతుడు 
పుట్టాడు. వాడు అనంత జవసత్వ సంపన్ను డై పసితనంలో అడవిలోని 
క్రూరమృగాలను పట్టి తెచ్చి వాటితో ఆడుకునేవాడు. అందుచేత వాణి 
అక్కడిమునులంతా సర్వదమనుడు అని పిలిచేవాళ్ళు. వాడు యువరాజా 
కావడానికి సర్వవిధాలా సమర్ధుడైనాడని తోచగానే కణ్వమహర్షి శకుంతలతో, 
“తల్లీ, ఎలాటి సాధ్వులకైనా పుట్టిళ్ళలో చిరకాలం వుండడం తగదు. 
పతుల వద్ద ఉండడమే సతులకు ధర్మం. కాబట్టి నీ కొడుకును తీసుకుని నీ 
మగని వద్దకు వెళ్ళు” అని చెప్పి తన శిష్యులను తోడిచ్చి పంపాడు. 


శకుంతల దౌష్యంతిని వెంటబెట్టుకుని దుష్యంతుడి వాలికి 
వెళ్ళింది. పరోలగంలో వున్న ఆ రాజును చూచింది. కణ్యాక్రమంలో తన 
పట్ల అనురాగం, ఆదరణ, అనుగ్రహం, కరుణ, సంభ్రమం ఇప్పుడాయనలో 
కనబడడం లేదు. ఆయన చూపులు విరసంగా క్రూరంగా ఉన్నాయి. 
ఈయన నన్ను ఎరగడా? ఎరిగి ఎరగనట్లున్నాడా? మనసు దూరం కావడం 
చేత మరిచి పోయినాడా? అని విచారంతో తలపోసింది. ఇంతదూరం 
వచ్చి వూరికే తిరిగి పోవడానికి మనసాప్పక, తన పూర్వ వృత్తాంతమంతా 
ఆయనకు చెప్పి, కణ్యాశ్రమంలో ఆయన ఇచ్చిన వరం జ్ఞాపకం చేసింది. 
ఉదయ సూర్యుని తేజంతో వెలిగిపోయే భరతుణ్ణి చూపించి నీ కొడుకు. 
వీడికి యువరాజపట్టం కట్టు. అన్నది. 


దుష్యంతుడికి అదంతా తెలుసు. కాని తెలియని వాడి మోస్తరుగా, 
నిన్ను నేనెరుగను. నివెక్కడి దానివో? ఊరికే ఉచితం కాని మాటలు 
ఎందుకు మాట్లాడతావ్‌? నివెక్కడ నుచి వచ్చావా అక్కడికి వెంటనే 
వెళ్ళిపో అన్నాడు. 


ఆ మాటలు విని శకుంతల తెల్లబోయింది. వేడి నిట్టూర్పులు 
ఏడిచింది. నిశ్చేష్టురాలళైంది. అమెకు కోపం వచ్చింది. ఎర్రతామర 
రేకులవెంట కారే నీటి చుక్కల్లా, కోపం చేత ఎరుపెక్కిన అమె కనులనుంచి 
అ(శుబిందువులు చిందాయి. తలవంచుకుని రాజును కడకంటి చూపులతో 


చూచింది. మనశో్నకం తనకు తానే తమాయించుకుంది. చాలాసేపు 


1899-1999 


218 నాయని సుబ్బారావు 


ఆలోచించి ఎన్నడూ ఏ స్త్రి) కూడా చెయ్యని మహాధర్మోపన్యాసం చేసింది. 

తనకు తప్పు ఇతరులకు ఇక్కడెవ్వరికీ తెలియదు గదా అని తప్ప 
పలకడం ధార్మికులకు తగదన్నది. వేదాలు, పంచభూతాలు, ధర్మం, 
సంధ్యలు, అంతరాత్మ, యముడు, సూర్య చంద్రులు, రాత్రింబవళ్ళు అనే 
మహాపదార్ధాలు పురుషుడి నడవడిని కనిపెట్టి చూస్తుంటాయన్నది. ఇఎ 
వుండగా నరుడు ఆత్మవంచన చేసుకోలేడన్నది. తనకు రాజిబ్బన వరం 
తనకు చెలిసినట్లు వాడికి తెలుసునన్నది. భార్య యొక్క ప్రాశస్తా్యన్ని 
వివరించింది. తానే కొడుకుగా పుడతాడు. కాబట్టి తండ్రికీ కొడుక్కీ భేదం 
లేదన్నది. దీపం వల్ల ఇంకొక దీపం పుట్టినట్లు భరతుడు నీ వల్లనే 
పుట్టాడన్నది. విపరీతములైన అడ్డుమాటలు కట్టి పెట్టి కొడుకు నెత్తుకుని 
కౌగలించుకొని ఆ సుఖం అనుభవించమని కోరింది. నాటి సత్యం వుండగా 
వాణ్ని తప్ప జూడడం సమంజసం కాదన్నది. 


జనులకెల్ల ఆస్యాదనీయమైన నీరు లభించే బావులు 
నూతింటికన్నా ఒక సూనృత[వ్రతమనే బావి మేలు. దాని కన్నా ఒక 
సత్స్కంతువు మేలు. ఆ సత్క9తువు కన్నా మహారాజా ఒక కొడుకు మేలు, 
రాజా ఆ కొడుకుకన్నా ఒక సత్యవాక్యమే మేలు. అంతటి సత్యాన్ని 
కొడుకును వదులుకుంటారా మహారాజా అని అడిగింది శకుంతల. 
సుక్ష త్రియుడైన విశ్వామిత్రునికి పవిత్రమైన మేనకకు జన్మించనదాన్ని నేను 
అబద్ధం చెబుతానా అన్నది. అయినా వినిపించుకో నట్టున్నాడు 
దుష్యంతుడు. నీవెవరు నేవెరు ఎక్కడిదానవు నీవు నేను నిన్ను ఇంతకు 
ముందు ఎప్పుడూ చూడలేదు మానినులకు ఇలాంటి అబద్ధాలు శోఖించవు. 
మాట్లాడకుండా ని ఆశ్రమానికి వెళ్ళు అన్నాడు. శకుంతల చాలా 
బాధపడింది. పుట్టగానే తల్లి నన్ను వదిలిపెట్టి వెళ్ళింది. తరువాత తండ్రీ. 
వదిలిపెట్టాడు. ఇప్పుడు భర్త వదిలిపెట్టాడు. నేను ఎ కొజ నోములు 
నోచానో కదా అనుకుని బాధపడింది. అలా అనుకుంటూ కొడుకును 
తీసుకొని వెళ్ళిపోవాలని వెనక్కు తిరిగింది. అంతలోనే ఒక్కసారిగా ఆకాశం 
నుండి దివ్యవాణి ఎనబడింది. దుష్యంతా ఈ సాధ్వి శకుంతల అంతా 
నిజమే చెప్పింది. ఈమె నీ భార్య ఆ చిరంజీవి నీకు ఆమెకు కలిగిన 


శతజయంతి (ప్రచురణ 





(నార సాహిత్యం 210 





కుమారుడు. ఈమె మహా పతివ్రత ఈమెను స్వీకరించి ఏలుకో అదే నీకు 
వివేకం అని అక్కడి సభాసదులంతా ఆశ్యర్యపోయేలా చెప్పింది దివ్యవాణి. 


అప్పుడు దుష్యంతుడు సభాసదులందరితో ఇలా అన్నాడు. ఈమె 
నా భార్య అని, ఈచిరంజీవి నాకుమారుడని ముందే నాకు తెలుసు. కాని 
ఆసంగతి, నేను శకుంతలను కణ్యమహాముని ఆశ్రమంలో చూచి 
తొలిచూపులోనే వరించి గాంధర్యవిధిని వివాహమాడిన సంగతి, అలా ఈ 
బాలుడు కలిగిన సంగతి లోకానికి తెలియదు. లోకాపవాదానికి వెజచే నేను 
వీరు నాకు తెలియదని చెప్పాను. అలా చెప్పలడం వల్ల ఇప్పుడు ఈ 
దివ్యవాణి అందరికీ తెలిసేలా ఆసంగతిని చెప్పింది. దీనితో నా శకుంతల 
పాతివ్రత్యం పవిత్రత జగద్విదితం అయ్యేలా అందరికీ తెలిసాయి. నిజానికీ 
ఈ కాసేపు ఇలా చెప్పవలసి వచ్చినందుకు నాకూ చాలా బాధగా ఉంది 
అని చెప్పి దుష్యంతుడు శకుంతలను దగ్గరికి తీసుకొని, పులకలు కలిగే 
విధంగా కొడుకునెత్తుకొని మహానంద భరితుడయ్యాడు. చూసే వారందరికీ 
ఆనందం కలిగింది. 


ఆతర్వాత దుష్యంతుడు తనకొడుకు భరతుడికి యౌవరాజ్యాఖి 
షేకం చేసి చాలా కాలం సుఖంగా రాజ్యం చేసాడు. అలా పెద్దకాలం 
ఉన్నతర్వాత తన రాజ్యం మొత్తం భారం భరతునికి ఒపగించి శకుంతలా 
దుష్యంతులు తపోవనానికి వెళ్లారు. 


ల క ర ల క rs ననన 
1899-1999 


వ్యాసుని జననం 


ఆ రాశరుడు అనే మునీంద్రుడు వసిష్టుని మనుమడు, శక్తి 

0౨కాడుకు. ఆయన మదమత్సరాలు లేనివాడు. ముల్లోకాల 
పొగడ్తలు అందుకొన్నవాడు. ఆయన బుద్ధి చాలా గొప్పది. వావాలను 
పోగొట్టే ఘోరమైన తపస్పే ఆయన ధనం. అలాటి పరాశరుడు ఒకమంచి 
వ్రతాన్ని పూని తీర్థయాత్ర బయలుదేరాడు. పోయి పోయి కొంతకాలానికి 
యమునా నదిని చేరుకున్నాడు. ఆ నదిరేవులో ఒక ఓడ వుంది. ఆ ఓడలో 
ఒక చక్కని చుక్క ఒకే ఒక గుడ్డ ఒంటికి చుట్టబెట్టుకుని వుంది. ఓడ 
యెక్కడానికి వచ్చే వాళ్ళకోసం చూస్తూ వుంది. ఆ పిల్లే సత్యవతి. ఆ 
కన్యకు మరొక పరు మత్స్యగంధి. 


ఆ యువతిని చూడగానే మునీశ్వరుడు మదన పరవశుడైనాడు. 
ఎవరా ఈ అందాలరాశి అనుకున్నాడు. అనుకోవడమే ఆలస్యం, ఆమె 
పుట్టు పూర్వోత్తర మంతా ఆయన దివ్య జ్ఞానానికి తెలిసి వచ్చింది. 





1899- 1999 


(సార సాహిత్యం 221 





వసువు అనేవాడు చేది దేశానికి రాజు. రాజ్య విభవం ఎంత వున్నా 
దానిలో తగులు కోకుండా ఆయన తపస్సుకు పూనుకున్నాడు. అందుకు 
మెచ్చి ఇంద్రుడు ఆయనతో స్నేహం చేశాడు. తనవద్దకు వచ్చి పోతూ 
వుండగలందులకు ఒక దివ్య విమానం ఇచ్చాడు. ఆ విమాన మెక్కి ఉపరి 
లోకంలో తిరగడం వల్ల వసురాజుకు ఉపరి చరుడు అనే పేరు వచ్చింది. 


ఉపరి చర వసువు రాజధాని సమీపంలో శుక్తిమతి అనే మహానది 
ప్రవహిస్తూ వుంది. కోలాహలం అనే పర్యతం ఆ నదిని కామించి అడ్డం 
పడ్డది. వసురాజు దాన్ని తన పాదంతో తొలగదోశాడు. కాని ఆ లోపలనే 
కోలాహల పర్యతంతో కలయిక వల్ల శుక్తిమతికి గిరిక అనే కూతురు పుట్టింది. 
కొండ అడ్డు తొలగించినందుకు ఖక్తిమతి మొన శుక్తిమతి, గిరికను 
ఉపరిచరుడికి కానుక ఇచ్చింది. ఆయన గిరికను తన ధర్మపత్నిని 
చేసుకున్నాడు. 


గిరిక బుతుమతి అయింది. ఆమెకు జింక మాంసం తెచ్చి 
పెట్టవలసిందిగా పితృదేవతలు ఉపరిచరుజ్ది కోరారు. ఆయన జింకల 
వేటకు వెళ్ళాడు. వెళ్ళాడేగాని తలపంతా గిరిక సౌందర్యం మీదనే వుంది. 
మనస్సంతా గిరిక మయమై పోయింది. 


ఆ రాగావేశం యొక్క ప్రభావం యమునానదిలో తిరుగుతున్న ఒక 
ఆడచేప మీద పడింది. ఆ చేప గర్భం తాల్చింది. దోనెలలో ఒక జాలరి 
వలవేసి ఆచేపను పట్టి పొట్టకోశాడు. అందులో ఒక మగబిడ్డ, ఒక ఆడ పిల్ల 
వున్నారు. వాడు వాళ్ళను తీసుకుపోయి తన ఎలిక ఆయిన దాశరాజుకు 
ఒప్పుగించాడు. 


ఆ చేప మరోవ్వరో కాదు. అధిక అనే అపరస. బ్రహ్మ శాపం 
వల్లచేప అయింది. మనుషుల్ని కన్న వెంటనే నికు శాప విమోచనం 
కలుగుతుందని బ్రహ్మ చెప్పి వుండడం వల్ల ఆ చేప ఇప్పుడు మళ్ళీ 
అదిక అయి దేవలోకానికి వెళ్ళిపోయింది. ఆమె కొడుకు మత్స్యరాజూ అనే 
పేరుతో మత్స్య దేశానికి ప్రభువైనాడు. కూతుర్ని దాశరాజు 


1899-1999 


222 నాయని సుబ్బారావు 





పెంచుకున్నాడు. ఆ కన్య పెరిగి పెద్దదై ఇప్పుడు తండి పంపున 
ధర్మార్ధంగా యమునానదిలో ఓడ నడుపుతూ వుంది. 


ఇది మత్స్యగంధి పుట్టు పూర్వోత్తరం. పరాశరుడు ఓడ యక్కాడు. 
మత్స్యగంధి తెడ్డు వేసి ఓడ నడుపుతున్నది. ఆ ఓడలో వాళ్ఫిద్దరే. 
ఇంకెవరూ లేరు. నీటిని చీల్చుకుంటూ ఓడ రంయిమని ముందుకు 
పోతున్నది. గాలికి తెరచాప బూరటిల్లింది. ఆ గాలికే మత్స్యగంధి 
ఒంటిమీది ఏకవస్త్రం కూడా తెరచాపవలె తయారయింది. మునిశ్వరుడి 
దృష్టి ఈమె అందాన్ని వేయి నోళ్ళతో తాగుతున్నది. అది అంతేకదా మరి! 
మన్మధుని యొక్క శక్తిని ఓర్చుకోగల జనులెవరు? 


ఆ పరవశంలో లజ్జ విడిచి మునీశ్వరుడు తన కోరికను 
మత్స్యగంధికి తెలియ జేశాడు. ఒప్పుకోకపోతే ముని శాపమిస్తాడేమో, 
అనే భయంతో, “ఒళ్ళు నీచు కంపు కొట్టే బెస్తదాన్ని నేను. అదిగాక నెను 
కన్యను. కన్యకా వ్రతం పోగొట్టుకుని తండ్రి మొగం ఎలా చూడగలను? 
కాబట్టి ఓ మునీశ్వరాా దయతో నాకు దోషం లేకుండా వుండే మార్గం 
చూడు”. అని మత్స్యగంధి అన్నది. ఆ మాటలకు పరాశరుడు చాలా 
సంతోషించాడు. నా కోరిక నెరవేర్చినందువల్ల నీ కన్యాత్వం పోదు, 
భయపడకు, అని వరమిచ్చాడు. నీవు బెస్తదానివి ఎంతమాత్రం కావు, 
అదిక అనే అపరసకూ, వసువు అనే రాజర్టికీ పుట్టిన దానివి. అని ఆమె 
పుట్టుక సంగతి అంతా చెప్పాడు. ఆమె శరీర సౌరభం యోజన దూరం 
వ్యాపించేటట్లు అనుగ్రహించాడు. మత్సగంధి కాస్తా యోజన గంధి 
అయింది. ఆయన దయవల్ల ఆమెకు దివ్యమైన వస్తాాలూ సామ్ములూ 
అమిరాయి. 


ఆమె యమునానదిలో ఉండే ఒక దీవికి ఓడను పట్టించింది. 
ఇద్దరూ ఓడ దిగారు. ఆ దీవిలో ఒక్క చెట్టుగాని చేమగాని లేదు. ఆంతా 
బట్టబయలు. ఆ ఒడ్డున నడిచేవారందరికి దీవి దీవంతా కనపడుతుంది. ఈ 
శంక ఆమెకు కలిగిందో లేదో మునిశ్వరుడు గాఢమైన మంచుపొరను 


కలిగించాడు. ఆ మంచు, దీవిని దటంగా కప్పి చూచేవారి దృష్టిని 
శతజయంతి (ప్రచురణ 


(సార సాహిత్యం 223 





అరికట్టింది. మంచు చీకటిలో దీవి మునిగి పోయింది. 


బ్రహ్మతో సమానుడైన ఆ ముని శక్తి వల్ల సత్యవతి అప్పటి 
కప్పుడు గర్భం ధరించింది. ఆ వెంటనే ఆమెకు సూర్యకాంతి వంటి 
కాంతితో వెలిగిపోయె కుమారుడు పుట్టాడు. ఆయన పుట్టుకతోనే 
జ్ఞానవంతుడు. మునీంద్రులందరికీ మొదటివాడైన వేదవ్యాసుడు. 
యమునా ద్వీపంలో పుట్టిన ఆ నల్లనయ్య కృష్ణద్వైపాయనుడని 
పిలువబడ్డాడు. పుట్టీ పుట్టడంతోటే ఆయన బుద్ధి తపస్సు మీద నిలిచింది. 


సత్యవతి కోరిన వరాలన్ని ఇచ్చి పరాశరుడు తన యిష్టం వచ్చిన 
చోటికి వెళ్ళిపోయాడు. జింకచర్మం కపిలజడలు, దండకమండలాలు, 
ధరించి కృష్ణదైపపొాయనుడు తల్లి ముందు నిలిచి రెండు చేతులూ మోడ్చి 
ఆమెకు మొక్కాడు. మీకు పని బడ్డప్పుడు నన్ను తలుచుకోండి. నేను 
వెంటనే వస్తాను. అని ఆమెకు చెప్పి తపోవనానికి వెళ్ళిపోయాడు. 


అన్ని లోకాలకు మేలు గోరి వ్యాసుడు మహాఘోరతపం చేశాడు, 
బ్రహ్మ అంశతో పుట్టిన ఆయన, గజిబిజిగా వున్న వేదాల నన్నిటిని 
స్పష్టంగా విడదీసి లోకాలలో (ప్రకాశించేటట్లు చేశాడు. పంచమ వేదమైన 
మహాభారతం రచించాడు. 


న y Fon 





15899-1999 


స MRD 


రీక్షితుని కొడుకు జనమేజయుడు జనుల 
న్య నా త పూర్వరాజుల వల చక్కగా రాజ్యం 
చేస్తున్నాడు. ఒకనాడాయన వద్దకు ఉదంకుడనే మహాముని వచ్చాడు. 


ఉదంకుడు పఫైలుని శిష్యుడు. శ్రద్ధగా గురు పరిచర్య చెసి ఆయన 
వల్ల జ్ఞానాన్ని, అణిమాద్యష్ట సెద్ధులనూ, పొందాడు. చదువు పూర్తి 
అయింతరువాత, గురుభార్య ఉదంకుడుకి ఒక పని పురమాయించింది. 
వపౌష్యుడనే రాజు భార్య పెట్టుకునే కుండలాలు తెచ్చి పెట్టమన్నది. వాటిని 
ధరించాలని ఆమెకు ఎన్నాళ్ళనుంచో అపేక్ష. ఉదంకుడు వెళ్ళి పౌష్యుని 
భార్యను అడిగి కుండలాలు తెస్తుండగా దారిలో తక్షకుడనే నాగరాజు 


|899- 1999 


(ప్రసార సాహిత్యం 225 





మాయచేసి వాటిని కాజేసి, భూ వివరం గుండా నాగలోకానికి 
ఉడాయించాడు. ఉదంకుడు ఆ వివరం గుండానే నాగలోకానికి వెళ్ళి 
నాగరాజులందరినీ స్తుతించాడు. కాని వాళ్ళెవరూ పలకలేదు. అక్కడ 
కనపడిన ఒక దివ్య పురుషుని సహాయంతో ఉదంకుడు నాగలోకానికంతటికీ 
మహాక్షోభం కలిగించాడు. దానికి భయపడి తక్షకుడు కుండలాలు తెచ్చి 
ఇయ్యగా వాటిన తెచ్చి గురుపత్నికిచ్చి ఉదంకుడు గురు బుణం 
తీర్చుకున్నాడు. 


ఆ తర్వాత ఉదంకుడు చాలా కాలం తపస్సు చేశాడు. కాని 
తక్షకుడు చేసిన అపకారానికి బదులుచెయ్యవలెననే కోరిక అతడికి పోలేదు. 
అందుకని జనమేజయుడి వద్దకు వచ్చి ఆయనతో ఇలా చెప్పాడు :- రాజా. 
నేను గురుకార్యంలో నిమగ్నుడనై ఉండగా, తక్షకుడు మోసబుద్ధితో 
కారణమేమి లేకుండానే నాకు అపకారం చేశాడు. నా సంగతి అలా ఉంచు. 
మీ తండ్రి పరిక్షిన్నరేంద్రుడు ఎటువంటివాడు! పరిపాలనలో ప్రజలందరికి 
హితమైన పద్ధతులవలంబించాడు. శౌర్యంలో అర్జునుని వంటివాడు. ఒక 
బ్రాహ్మణుడు చెప్పాడని తక్షకుడు చెట్టంత ఆ మహారాజును తన పొట్టను 
పెట్టుకున్నాడు. కాబట్టి నీవు అనేకమంది బ్రహ్మలు చేయించగా 
సర్పయాగం చేసి ఒక్క తక్షకుణ్ణి కాకుండా పాములన్నింటినీ అగ్నిలో 
బూడిద చెయ్యి. ఒక పాము చేసిన తప్పుకు పాముల నన్నిటిని నాశనం 
చెయ్యడం ధర్మం కాదనుకుంటావేమో, దుష్టుడైన కులపాంసనుడు ఒక్కడు 
చేసిన తప్పుకు ఆకులమంతా నిందించబడడం లోకంలో ఇదివరకు వున్నదే, 
ఇదేమీ కొత్త కాదు. ఇలా చెప్పి ఉదంకుడు, సర్పయాగం చెయ్యవలెననే 
బుద్ధి జనమేజయుడికి కలిగించాడు. 


పరీక్షితుడు మరణించినపుడు జనమేజయుడు చాలా చిన్నవాడు. 
అతడికి తండ్రి మరణం కారణం తెలియదు. ఇప్పుడు తెలుసుకోవాలని 
బుద్ధి పుట్టింది. ఆ విషయమంతా సవిస్తరంగా చెప్పమని మంత్రుల్ని 
అడిగాడు. వాళ్ళు ఆ కథ యావత్తూ చెప్పారు. 


పరీక్షితుడు ఒకనాడు వేటకు వెళ్ళాడు. మహారణ్యాలన్ని తిరిగి 





1899-1999 


226 నాయని సుబ్బారావు 


అనేక మృగాలను చంపాడు. ఒక్క మృగం మాత్రం వెటుపడి కూడా అతడికి 
చిక్కకుండా పారిపోయింది. దాన్ని వెతుక్కుంటూ పరీక్షితుడు 
బయలుదేరాడు. దారిలో తపోదీక్షలో వున్న శమికుడు అనే ముని కనిపిస్తే 
ఆయన్ను అడిగాడు. ఆయన మౌనవ్రతంలో ఉండడం చేత జవాబు 
చెప్పలేదు. పరీక్తితుడికి కోపం వచ్చింది. అక్కడ చచ్చి పడి వున్న ఒక 
పామును ఆ ముని మెడలో వేసి హస్తినాపురానికి తిరిగి వచ్చాడు. 


శమీకుని కొడుకు శృంగి అనేవాడు ముక్కోపి. తండ్రికి జరిగిన 
అవమానం తెలిసి అతడు కోపంతో నిలువెల్లా కంపించి పోయాడు. ఎడు 
రోజుల్లోపల తక్షకుని విషాగ్ని చేత పరీక్షితుడు దగ్ధ్గమై పోవుగాక అని 
శాపయిచబ్బాడు. 


ఈ శాపం సంగతి విని పరీక్షితుడు భయపడి , అతి ప్రయత్నం 
మీద ఒంటి స్తంభం మేడ కట్టించి, అందులో పాము మంత్రాలు తెలిసిన 
వాళ్ళనూ, విష వైద్యులనూ చుట్టూ పెట్టుకుని కూర్చున్నాడు. ఎడవరోజు 
పొద్దుగూకే వేళ నాగకుమారులను బ్రాహ్మణ వేషాలతో పరీక్షితుడి వద్దకు 
పంప తక్షకుడు అదృశ్యుడై తానూ వారి వంట వెళ్ళాడు. ఆ 
విప్రకుమారులు చూడముచ్చటగా ఉన్నారు. వాళ్ళు తెచ్చిన పూవులూ 
పండ్లూ చాలా అందంగా ఉన్నాయి. పరిక్షితుడు వాళ్ళను ఆహ్వానించి 
వాళ్ళు తెచ్చిన కానుకలు తీసుకుని చుట్టూవున్న వాళ్ళకు పంచి పెట్టి 
తానొకపండు చిదిమాడు. అందులో దాక్కుని వున్న తక్షకుడు మొదట ఒక 
నల్లని క్రిమిగా కనపడి ఆ వెంటనే లక్కరంగు పామై పరిక్షితుణ్ని కాటు వేసి 
వెళ్ళిపోయాడు. ఈ ఘోరానికి అక్కడ వున్న వాళ్ళంతా భయపడి 
పారిపోయారు. తక్షకుడి విషాగ్ని చేత ఒంటీస్తంభం మేడతో కూడా 
పరీక్తితుడు కాలిపోయాడు. 


ఈ వృత్తాంతం విని జనమే జయుడు కోపోద్దీపిత చిత్తుడయ్యాడు. 
సర్పయాగం చెయ్యడానికి నిశ్చయించాడు. రాజు తలుచుకుంటే 
దెబ్బలకేం కొదవ? వెంటనే కావలసిన ఎర్బాట్లన్ని పూర్తయ్యాయి. జనమే 
జయుడు సర్పయాగ దీక్షితుడై యజ్ఞశాలలో కూర్చున్నాడు. అప్పుడొక 


శతజయంతి (ప్రచురణ 


ప్రసార సాహిత్యం 227 





పౌరాణికుడు, రాజా కార్యక్రమమంతా బాగా తెలిసిన బుత్విక్కుల చేత 
సంపూర్ణంగా ప్రయోగింపబడి కూడా ఈ యాగం పూర్తికాదు. ఒక 
(బ్రాహ్మణుని వల్ల మధ్యలో ఆగిపోతుంది అని చెప్పాడు. 


* ఎవరా (బ్రాహ్మణుడు? పాములతల్లి కద్రున పాములన్నీ 
జనమేజయుడు చేయబోయే సర్పయాగంలో మాడి మశానమై పోవుగాక 
అని ఒక కారణం చేత శపించింది. తల్లి శాపం వల్ల నాగకుల ప్రళయం 
కాబోతున్నదే అని వాసుకి మొదలైన నాగరాజులకు మనో దుఃఖం 
పట్టుకున్నది. ఇలా జరగకుండా చేసే ఉపాయమేమైనా వుందా అని వాసుకి 
ఆలోచిస్తున్నాడు. జరత్యారుడనే మహామునికీ వాసుకి చెల్లెలు 
జరత్కారువుకూ పుట్టిన ఆస్తికుడు సరకుల ప్రళయం వారిస్తాడని కద్రువ 
శాపాన్ని గురించి జరిగిన సంభాషణలో బ్రహ్మదెవుడా దేవతలకు 
చెప్పాడని, ఆ సంభాషణ విన్న ఎలాపుత్రుడు తెలియజెయ్యడంతో వాసుకికి 
వూరట కలిగింది. జరత్కారుడు ఎప్పుడు పెళ్ళి చేసుకుంటాడా అని 
అప్పటినుంచీ వాసుకి ఎదురు చూస్తున్నాడు. 


జరత్కారుడు బ్రహ్మచర్యం పాటిస్తూ పెళ్ళి చేసుకోవడానికి 
ఇష్టపడలేదు. కాని బవరకతడు తన పితృదేవతల చేత (ప్రబోధితుడై తన 
పేరే వున్న కన్యను పెండ్లాడడానికి సుముఖుడైనాడు. అలాటి కన్య 
భూలోకంలో ఎక్కడా కనపడలేదు. ఇదంతా వాసుకి విని చెల్లెలు 
జరత్కారువును వెంటబెట్టుకుని వెళ్ళి జరత్కారుడికిచ్చి వివాహం చేశాడు. 
జరత్కారువు గర్భవతి అయింది. ఒకనాడు తనకు అవమానం తలపెట్టి 
సమయం భంగం చేసిందని ఆమెను పుట్టింటికి పంపి జరత్కారుడు 
తపోవనానికి వెళ్లాడు. జరత్యారువు ఆస్తికుడనే కొడుకును కన్నది. 
పౌరాణికుడు చెప్పిన బ్రాహ్మడు ఈ ఆస్తికుడే. 


జనమేజయుడు ఆ పౌరాణికుడు చెప్పిన మాటలు లక్ష్యపెట్టలెదు. 
సర్పయాగానికి ఉపక్రమించమని మహామునులందర్న నియోగించాడు. 
వాళ్ళు నల్లటి వస్త్రాలు కట్టుకుని పొగచేత ఎర్రబడిన కళ్ళతో, 
అగ్నికుండంలో హోమం వేలుస్తూ మంత్రాలు చదువుతున్నారు. ఆ 





1899-1999 


228 నాయని సుబ్బారావు 





మంత్రాల ఢథాకకు, నాగులందరూ ఒకళ్ళ నొకళ్ళు పిలుచుకుంటూ 
వయవివశులై అగ్ని కుండంలో పడుతున్నారు. తెల్లపాములు, 
వల్లపాములు, పచ్చపాములు, ఎర్రపాములు, ఒంటితలఐ, మూడు తలలఎఐ, 
అయిదు తలలవి, ఎడు తలలవి, ఇలా అనేక తలలుగల పాములు, ఆపరాని 
వేగంతో హాహాకారాలు చేసుకుంటూ వచ్చి అగ్గిలో పడి బుగ్గయి 
పోతున్నాయి. తడబడుతూ వచ్చిపడే శబ్దమూ, పడి కాలే శబ్దమూ, కాలి 
వెల్లే శబ్దమూ, పాముల దేహాల నుంచి బయల్హరి దిక్కులను మోగిస్తున్నవి. 
ఈ ఘూరానికంతకూ కారకుడైన తక్షకుడు పోయి, దేవేంద్రుడి 
కరణుజొ చాడు. 


అప్పుడు, తల్లీ మేనమామల పంపున ఆస్తికుడు వేదవిదులైన 
బాహ్మలతో, సర్పయాగ స్థలానికి వచ్చాడు. ఆయన దేహకాంతితో ఆ 
సభాంతగమంతా వెలిగిపోయింది. ఆయన కల్మషం ఎమీ లేనివాడు. 
నిర్మల తపోమహిమలో బ్రహ్మదెవుని వంటివాడు. ముందు స్వస్తివచనం 
చెప్పి తర్వాత జనమేజయుణ్జి, ఆయన -యజ్ఞం యొక్క మహిమనూ, 
యాగ తంత్రం నడిపే బుత్విజుల్ని సదస్యుల్ని, అగ్నిదేవుణ్బీ, ఆ 
సమయానికి తగిన మంచిమాటలతో స్తుతించాడు. ఆయన అంటే అందరికీ 
పీతి కలిగింది. ఆయనకేం కావాలో కోరుకుంటే ఇస్తానని 
జనమేజయుడన్నాడు. అందుకు సంతోషించి ఆస్తికుడు సర్పయాగం 
నిలిపివెయ్యమని కోరాడు. సదస్యులంతా ఆయన కోరికను బలపరిచారు. 
జనమేజయుడు సర్పయాగం చాలించాడు. 


ఆ లోపల మంత్రాల మహత్తు చేత ఇంద్రుణ్ణి కూడా వదలి పెట్టి, 
తక్షకుడు చేష్టలుడికి గిరికీలు కొడుతూ అగ్నికుండంలో పడడానికి సిద్ధంగా 
ఉన్నాడు. అప్పుడు ఆస్తికుడు, ఓహో. తక్షకా, నికింక వచ్చిన భయంలేదు. 
తిరిగి వెళ్ళిపో. అని అతణ్ఞి నిప్పుల్లో పడకుండా కాపాడాడు. సర్బ్పకుల 
ప్రళయాన్ని ఇలా వారించినందుకు సదస్యులంతా ఆస్తికుణ్ని కీర్తించారు. 


టల అలు అలా ధామం ఇట్లు. 0 యుర్‌ బయ కుట అనం ఈ 





శతజయంతి (ప్రచురణ 


ప్రమద్వర 


(ప్రవర విశ్వావసుడనే గంధర్వరాజుకూ మేనక అనే 
అచ్చరకూ పుట్టింది. తండ్రి గంధర్వుడు. తల్లీ అప్సరస. ఇక 
ఆకన్య అందచందాలకు కొదవేముంటుంది? రూపంలోనూ కాంతిలోనూ 
గుణాలలోనూ ప్రమదలందరికీ మేలుబంతి కావడం చేత ఆమెకు ప్రమద్వర 
అనే పరు సార్థకమైంది. అప్సరసలు పిల్లలను కంటారెగాని వాళ్ళను 
పెంచరు. కనగానే ఎక్కడో వదిలేసి వాళ్ళు పోతారు. మనక అలా 





1899- 1999 


230 నాయని సుబ్బారావు 


వదిలివేసిన ప్రమద్వరను స్థూలకేశుడు అనే ముని తెచ్చి తన ఆశ్రమంలో 
బంచుతున్నాడు. 


రురుడు అనే ముని కుమారుడు ప్రమద్వరను డ్రుమించాడు. 
భృగువంశస్థుడైన ప్రమతికీ, ఘృతాచి అనే అపరసకూ, రురుడు పుట్టాడు. 
(ప్రఖ్యాతమైన భృగువంశంవాడు కావడం వల్ల, అచ్చరకు జనించడం వల్లా, 
రురుని దేహకాంతి నిరుపమానంగా ఉండేది. 


భృగు కులానికి మూలపురుషుడు భృగుడు అనే విప్రుడు. అతని 
భార్య వులోమ. ఆమె గర్భంతో ఉంది. ఒకనాడు, అగ్నిహోత్రానికి 
అగ్నులు విహరించమని భార్యతో చెప్పి, భృగుడు స్నానానికి వెళ్ళాడు. 
అంతట వులోముడు అనే వింత రాక్షసుడు అక్కడికి వచ్చాడు. వులోమను 
చూచి ఉన్మత్తు డై, ఈమె ఎవరి భార్యో చెప్పమని అగ్నిదెవుణ్ణి అడిగాడు. 
అగ్నిదేవుడికి ప్రాణసంకట మైంది. చెబితే భృగుడు శపిస్తాడు. తెలిసి కూడా 
చెప్పక పోతే అసత్యం పలికిన పాపం చుట్టుకుంటుంది. విప్రుడిశాపభయం 
ఎలాగైనా తీర్చుకోవచ్చు, కాని అబద్ధం చెప్పడంవల్ల కలికే పాపభయం 
తీర్చడానికి విలులేనిది. అనుకుని అగ్నిదేవుడు, ఉన్నసంగతి చెప్పేశాడు. 
ఈమెను నేను మొదట వరించాను. తర్యాత భృగుడీమెను చేసుకున్నాడు, 
అన్నాడు వులోముడు. అని పందిరూపు తాల్చి వులోమను ఎత్తుకుని 
పరిగెత్తాడు. భయంతో ఆ కోమలి ఒకటే ఎడవడం మొదలెట్టింది. 
వులోముడు పరిగెత్తుతూనె వున్నాడు. ఇందుకు గర్భంలో వున్న పిల్లవాడికి 
చెప్పరానంత కోపం వచ్చింది. గర్భంలోనుంచి తటాలున క్రిందికి జారాడు. 
కుక్షిచ్యుతుడు కావడం వల్ల వాడికి చ్యవనుడు అనే పేరు వచ్చింది. చక్కగా 
ఉదయించిన వెయ్యి సూర్యుల తేజస్సు ఎలా వుంటుంది? భరింపరానిదిగా 
వుంటుంది. ప్రళయకాలంలో లోకాలన్నిటిని కాల్చివేసే అగ్ని ఎలా 
ఉంటుంది? ఎంతో |కూరంగానూ తీవంగానూ ఉంటుంది. ఆ బాలుడి 
తేజస్సు ఆలా వుంది. వాణ్ణి చూస్తూనే అసుర, సురసురా కాలి మాడి 
మమెపోయాడు. 


ఇలా భృగువంశం నశించిపోకుండా దాన్ని వరి బ్రజేసిన చ్యవనుని 


శతజయంతి (ప్రచురణ 


(నార నాహిత్యం 231 





మనమడే, రురుడు. ప్రమద్వర కూడా రురుణ్ని గ్రేమించింది. ప్రమతి 
ఆశ్రమం, స్థూలకేశుడి ఆశ్రమం, రెండు దరిదాపుల్లోనే వుండేవి. రురుడూ, 
ప్రమద్యరా ఇద్దరూ తరుచుగా కలుసుకుంటా వుండేవాళ్లు. రాను రాను వారి 
స్నేహం వృద్ధి చెందింది. ఒకరిని విడిచి ఒకరు నిమిషం వుండలేక 
పోయేవాళ్ళు. ఆ స్నేహం ప్రేమగా మారింది. ఈ సంబంధానికి రెండు 
పక్షాల పెద్దలూ అంగీకరించారు. ఇక వివాహం జరగడమే తరవాయి. ఆ 
శుభదినం కోసం ఇద్దరూ ఉత్కంఠతో ఎదురు చూడసాగారు. పగళ్యూ, 
రాత్రిళ్ళూ వాళ్ళకు ఎంతో దిర్జంగా ఉన్నట్లు తోస్తు న్నై. రోజులు ఒక పట్టాన 
గడవడం లేదు. 


ఈ పరిస్థితిలో ఒకరోజు ప్రమద్వర ఉబుసుపోకకు తోటి కన్యలతో 
ఆటలాడడం మొదలుపెట్టింది. ఆటసందడిలో చూడక ఒక పామును కాలితో 
తొక్కింది. ఆ పాము బుస్ఫుమని పడగ విప్పి ప్రమద్యరను కాటు వెసింది. 
చెలికత్తెలందరూ ఎక్కడలేని భయంతో చిందర వందరగా అటూ యిటూ 
పరుగెత్తుతూ అరవడం మొదలెట్టారు. వాము విషం తలకెక్కి (ప్రమద్వర 
చచ్చి పడిపోయింది. ఈ సంగతి తెలిసి ప్రమతీ రురుడూ చక్కా వచ్చారు. 
చుట్టుపట్ల ఆశ్రమాల్లో వుండే మునులంతా వచ్చి చేరారు. చచ్చిపడి వున్న 
ప్రమద్యరను చూచ అంతా దుఃఖ ఎవశులైనారు. 


శోకంతో రురుడి హృదయం స్తంభించి పోయింది. దెహం 
మొద్దుబారినబ్లెంది. అతని ప్రాణాల్లో ప్రాణాలు లేవు. లోకవ్యాపారమంతా 
ఉన్నట్టుండి హఠాత్తుగా ఆగివోయినట్లనపెంచింది. ౨వతిను తాను 
పెన్నిధిగా గ్రేమించాడో ఆ ప్రమద్వర ఇప్పుడు జీవంతో లేదు. ప్రాణం 
లేని వట్టి బొందె మాత్రమే తన కెదురుగా పడి వుంది. ఇన్నాళ్ళ తమ 
పరస్పర (హేమకు ఇదా ఫలితం? దైవం ఈనాడు తన్ను ఈ విధంగా 
వంచించి హతాశుణ్ణి చేస్తుందా? అక్కడ ఒక్క క్షణం కూడా వుండలేక 
పోయాడు. ఒంటరిగా అడవిలోకి వెళ్ళాడు. 


“నేనే అలుపు లేకుండా యజ్ఞయాగాది పుణ్యకార్యాలు చేస్తున్న 


వాణ్ణయితే గురువుల యెడలా సద్భా హ్ముణులయెడల భక్తి గలవాణ్నుయితే, 


1899-1999 


232 నాయని సుబ్బారావు 





ఉత్తమ తపస్సు చేసిన వాణ్నయితే, ఓ దేవతలారా. భూదేవతలారా, నా 
మనస్సులో పీఠం పెట్టుకున్న ప్రమద్వరకు మీ దయవల్ల ఇప్పుడు విషం 
దిగిపోవాలి అని ఎవరైనా మహాపురుషులు తమ తిరుగులేని ఆజ్ఞచేత గాని, 
విషవైద్యంలో నిపుణులైన వాళ్ళు మంత్ర తంత్రాలచేత గానీ, ప్రమద్వరకు 
తిరిగి ప్రాణం వచ్చే వుపాయం చేస్తే, వాళ్ళకు నా తపస్ఫూ మొదలైన వాటి 
ఫలం  ధారపోసానూ. అనీ, అడవి అడవంతా మారుమోగేటట్లు 
దీనవదనంతో ఆక్రోశించాడు రురుడు. 


అప్పుడు ఆకాశంలో ఒక దేవదూత కనపడ్డాడు. కాలవశం 
అయినప్పుడు తీర్చడానికి ఎవ్వరి తరమయ్యా? అయినా ఒక్క ఉపాయం 
వుంది. నివు చెయ్యగలిగితే చెబుతా విను. నీ అయుస్సులో సగం 
(ప్రమద్యరకు ఇవ్వు: బతుకుతుంది. అని ఆ దేవదూత రురుడితో అన్నాడు. 
నా డుయసి బతకడం కంటే కావలసిందేముంది? అలాగే చేసాను. అని 
రురుడు తన ఆయుస్ఫులో సగం ప్రమద్యరకిచ్చాడు. వెంటనే ఆమె 
ఇనుమడించిన అందంతో లేచి కూర్చున్నది. మేము మృత్యువునే 
జయించింది. ఆవెంటనే వాళ్ళు పెళ్ళాడి సుఖంగా వుంటున్నారు. 


తన భార్యకు అపకారం చేశాయని పాములంటే రురుడికి తగని 
కోపం. దుడ్డుకర్ర తీసుకుని, పాము కనపడితే సరి, చంపడం 
మొదలుపెట్టాడు. అడవులన్నీ తిరుగుతూ పుట్టల్లో పొదల్లో ఉండే 
పాములను గాలించి దుడ్డుకర్రతో హతమారుస్తుండేవాడు. ఇది రురుడికి 
నిత్యకృత్య మై బోయింది. 


ఒకనాడు రురుడికి ఒక పాము కనబడ్డది. అది డుండుభం. అంటే 
రెండు తలల పాము. దాని తోక వైపు కూడా తలే. దాన్ని చూడగానే 
రురుడు చంపడానికి దుడ్డుకర్ర ఎత్తాడు. ఆ పాము భయంతో హరిహరీ 
అన్నది. “నాయనా నీవు చూస్తే, వ్రతాలు అవీ చేసిన సద్బాాహ్మడవుగా 
కనపడుతున్నావు. దివ్యకాంతితో వెలిగివోతున్నావు. నీకు పాములమీద 
ఎందుకయ్యా కోపం?” అని అడిగింది. పాములు నా (హేయసికి హాని 
చేశాయి నేను రురుణ్ని అని రురుడన్నాడు. రురుడు అన్న మాట 


శతజయంతి (ప్రచురణ 


(సార సాహిత్యం 233 





వినగానే పాము మునిగా మారిపోయింది., రురుడికి ఆశ్చర్యం కలిగింది. 
పామువైఉండి మునిశ్వరుడుగా మారిపోయావే, ఇది ఎట్లాగో చెప్పు. అని 
అడిగాడు. 


ఆ పాము అసలు సహస్ర పాదుడు అనే ముని. అతని 
సహాధ్యాయుడు ఖగముఖుడు అనే ముని. అతడు అగ్నిహోత్రగృహంలో 
ఉన్నప్పుడు, సహస్రపాదుడు నవ్వులాటకు అతని మీద గడ్డి పామును 
వేశాడు ఖగముఖుడు ఉలికి పడ్డాడు. అతనికి బాగా కోపం వచ్చింది. 
పామై పొమ్మని సహ(స్రపాదుణ్ని శపించాడు. తమాషాకు చేసిందానికి ఇంత 
కోపమా? నన్ను క్షమించు అని సహస్రపాదుడు వేడుకోగా ఖగముఖుడు 
ప్రసన్నుడైనాడు. నా మాటకు తిరుగులేదు. కొంతకాలం నీవు 
డుండుభంగా వుండి భృగవంశవర్ధనుడైన రురుణ్ని జూడగానే శాపవిముక్తుడ 
వవుతావు. అన్నాడు. 


తన యీ కధంతా చెప్పి సహస్రపాదుడు రురుడితో ఇలా 
అన్నాడు:- “ఉత్తమజ్ఞానం, సర్వజీవులకూ హితం చేసే బుద్ధి మనశ్శాంతీ, 
సమత్వం, మానమూ మదమూ లేకుండా వుండడం, సత్యం పలకడం 
కరుణా పరత్వం- ఈ మొదలైన సద్గుణాలతో పుట్టిన వాడే నిజమైన 
బ్రాహ్మడు. భృగువంశంలో పుట్టావు. నీకి హింసా పరత్వం ఏమిటి? నీవు 
బాహ్మడివి పాములను హింసించడం మానుకో ౫” 

రురుడికి సహస్రపాదుడి బోధతో మనసు తిరిగింది. దుడ్డుకర్ర 
పారవేశాడు. పాములను చంపడం మానుకొని ఇంటికి వెళ్ళి ప్రేయసి మైన 
(ప్రమద్యరతో సకలభోగాలూ అనుభవిస్తూ సుఖంగా జీవించాడు. 


జటిల బచన్‌ 


క నం అలు దారా కా టా కలన దు మదాలస రా నరా అబ సాద మునకు పుటం క నం మకా నా కాదనక ముగా మకా కరకర రతర కాన తాల రా కరు దక పద రాదు దాణాను లిర్లా డా దా లా తా. ందాలలదచానున 


15899-1999 


